శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారి సంపూర్ణగ్రంథావళి 


ఆంధ్రకామందకము 


జక్కరాజు వేంకటకవి ప్రణీతము 


పరిష్కర్త - పీఠరికాకర్త 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 





ప్రచురణ 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2013 


టు కి క ప! 10401401 లగి! ౬డి [41౮ 
9” జలజల య1212 జగ 


1.1.0. ౧61191౦645 ౧4౦10260౧5 56౧165 0. 


(ఆతి! ౧18౧౧6 గ656౧/66 
2013 
6౦౧165 : 1000 


౧||1066.[౧5........2222 22: 


౧1015066 0/ 


1.6. 6౦౧౭! 1.4.5. 
60౮60666౪6 0గ|౦6% 
1104000212 11౧6026 ౦లఅ/2560)20౧2౧05, 
11060261 -51/ 501 


౧.1.౧. 5/%౧5/0%., 1.1.0. 11040206. 


౧౧౧666 26 
1104008212 11660261 06/౭2506020౧2౧5, ౧౧౪55. 
11000261. 


ఉం నమో నేంకబోరాయ 


ముందుమాట 
యమ,జి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, 
తిరుపతి. 


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లో ధార్మిక చింతనను కలిగించడంతో 
పాటు ధార్మిక సాహిత్యాన్ని ముద్రించి విశేషంగా ప్రచారం చేస్తున్నది. 
తిరుమలలో వెలసిన అఖిలాండకోటి బ్రవ్మిండనాయకుడైన శ్రీ 
వేంకటేశ్వరస్వామిపై భక్తిభావనతో రచనలు చేసినవారెందరో ఉన్నారు. వారిలో 
అన్నమయ్య ప్రప్రథముడు. అన్నమయ్య రచించిన తాళపత్రగ్రంథాలనేగాక 
ప్రాచీనకవుల తాళపత్రగ్రంథాలను కూడా సేకరించి పరిశీలించి, పరిష్కరించి 
అచ్చువేసిన పరిశోధకులలో అగ్రగణ్యులు శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. 


కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారు క్రీ.శ. 1888 ఫిబ్రవరి 7వ 
తేదీన కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లిలో శేషమ్మ, సుందరశాస్త్రి అనే పుణ్యదంపతులకు 
జన్మించారు. సంస్కృతాంధ్రభాషలో విశేషపాండిత్యాన్ని సంపాదించిన 
శాప్రిగారు మద్రాసులో కొంతకాలం తెలుగుపండితునిగా పనిచేశారు. తర్వాత 
మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాందాగారంలో పరిశోధక పండితునిగా 
పనిచేసి అనేక గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఉత్తమ పరిశోధన 
[గ్రంథాలను పరిష్కరించి ముద్రించారు. తిరుపతిలోని తి.తి.దే ఓరియంటల్‌ 
కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తూ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల 
రాగిరేకులను పరిష్కరించి వెలుగులోనికి తెచ్చారు. ఎంతోమంది శిష్యులను 
ఉద్దండపండితులుగా తీర్చిదిద్దారు. 


యోగివర్యులు, ఉత్తమపరిశోధకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, 
ఆత్మదర్భనులైన శ్రీ శాస్త్రిగారి సాహిత్యసేవను గుర్తించి తి. తి. దేవన్థానంవారు 
2007వ సం॥లో శ్వేతభవనంలో “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయహీఠాన్ని” 


స్థాపించారు. ఈ పీఠం స్థాపించిన నాటినుండి వారు పరిష్కరించి రచించిన 
(గ్రంథాలను ముద్రించి ఆంధ్రసాహితీ లోకాని కందించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానం., శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం శ్రీకారం 
చుట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికి సుమారు పది (గ్రంథాలకుపైగా 
ముద్రించింది. ఈ వరున క్రమంలో వచ్చిందే “ఆంధ్రకామందకము 


అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని తెలుగు సాహిత్యాభిమానులందరు తప్పక ఆదరించి 
పఠించగలరని ఆశిస్తున్నాము. 


(యమ,బి.గోపాల ) 


ఉపోదాత్రము 
ఖు 


ఆర్యసారస్వతమున నుపవేదములలో రెండవది యర్థవేదము. 
అర్థసంపాదనరక్షణక్రమముల నుపదేశించునది గాన నిది యర్ధవేద మనం 
బరంగు. ఇందు రాజధర్మములును అర్జార్జన రక్షణ (క్రమములును గలసి 
బ్రహ్మలక్షయధ్యాయములుగాను, రుద్రుండు 50000, స్మందుండు 25000, 
ఇంద్రుండు 12000, వాల్మీకి 6000, బృహస్పతి 8000, శుక్రుండు 1000 
అధ్యాయములుగాను గ్రంథములు రచించిరంట. భయంకరములగు నీ పెద్ద 
[గ్రంథములు తిన్నంగా భుజింపనవకాశము చాలని మనకాలమువజకు 
రాక నశించిపోయినవి. వీనిని సంగ్రహించి భారద్వాజుండు 700 
అధ్యాయములుగాను, గౌరశిరుందనుముని 500 అధ్యాయములుగాను, 
వ్యాసులు 300 అధ్యాయములుగాను నర్థశాస్త్రములు రచించిరంట. అవియుం 
బైవాని గతియే చెందినవి. అర్ధవేదము సంగ్రహరూపముగాం బదునాలుగువేల 
శ్లోకములతో రచింపంబడినదంట. అందీ విషయములు నిరూపింపంబడినవి. 


“చతుర్దశ సహస్రాణి హ్యర్థవేదః ప్రమాణతః 
యత్రై వాష్టాదశాధ్యాయాః సంతి ప్రత్యక్షసిద్ధిదాః 
కల్పాధ్యాయో రసాధ్యాయః ప్రయోగాధ్యాయ ఏవ చ 
ధాతుధ్మానక్రియాధ్యాయో రత్నాధ్యాయ స్తథైవ చ 
త్రపుసీసజయాధ్యాయో లోహాధ్యాయ స్తతపరమ్‌ 
మూషామృల్లోణతగరాధ్యాయో వాదజయ స్తతః 
హేమసంపాదనాధ్యాయః సిద్ధాధ్యాయో౭. ఖిలార్థదః 
మూలికాశోధనాధ్యాయః పుటాధ్యాయో మహత్తరః 
నాగాభ్రచంద్రికాధ్యాయో యోగాధ్యాయో౨. రదాయకః 
కాలపాకక్రియాధ్యాయః సింభిన్నాధ్యాయ ఏవ చ 
విక్రియాకరణాధ్యాయ ఏతే సర్వార్ధదాయకాః” 

అని యామళాష్టకతంత్రమున నున్నది. 

అర్థశాస్తమను నామముతోనే వీనిలో రాజనీతి ప్రధానముగాం 

జెప్పంబడియె. శుక్ర, బృహస్పతి విశాలాక్ష బాహుదంతి, భీష్మోద్ధవ, చాణక్య 


2 


ప్రభృతులు విస్తరముగా రచించిన రాజనీతిశాస్తములలో6 జాణక్యుని 
కౌటిలీయము మాత్రమే మనకిప్పుడు లభించుచున్నది. బార్దస్పత్యసూత్రము 
లని యిటీవల ముద్రితమైనదియు లఘుచాణక్య సూత్రములను గ్రంథమును 
సారరహితములు నాధునికములు నని మా యభిప్రాయము. శుక్ర, 
బృహస్పతుల [గ్రంథములకు శుక్రనీతిసారమనియు, బార్హస్పత్యనీతిసార 
మనియుం జాణక్యుని కౌటిలీయమునకు6 గామందక నీతిసారమనియు 
గ్రంథములు గలవు. 


కౌటిలీయము* కేవలము రాజనీతిని దెలుపును. ఇది పదునైదధికరణ 
ములుగా 180 అధ్యాయములలో రాజవిద్యా,వినయ,గృహాత్మ,రక్షణములును, 
అధ్యక్షులవిధానమును (దుర్గము, పట్టణములు, కప్పము, సుంకము, కోశము, 
శాసనము, గోవులు, గజాశ్వములు, భోజనశాల, ముద్ర మొదలగు 
విషయములపై నధికారు లధ్యక్షులు). వ్యవహార స్వరూపమును దత్పరిష్మార 
మును, రాజ్యములో నుండునంతశ్ళత్రుశోధనము, 'సేవకాది పరిపాలనవిధి, 
ప్రజాసంపత్తును, దేహసంపత్తును, యానాసన సంశ్రయణ ద్వైధీభావసంధి 
విగ్రహ స్వరూపములును, ప్రజావురుష సేనామిత్రరక్షణవ్యసనము, 
దందయాత్రా క్రమము, యుద్ధప్రకారము, సంఘవిధియు, బలవజ్జ్ఞయోపాయ 
క్రమము, దుర్గలాభోపాయము, ఇంద్రజాలమాయా క్రమములును వరుసగా 
వివరింపంబడినవి. 


దీనిపై బౌద్ధభిక్షువు ప్రభామతి యను టీకను, శంకరాచార్యులు 
జయమంగళను, మాధవమిశ్రయజ్వ నయచంద్రికను, భట్టస్వామి ప్రతిపద 
పంచికను వ్యాఖ్యానములుగా రచించిరి. వానిలోం గొంత కొంత భాగములు 
లభించుచున్నవి. భిక్షుమాధవులవ్యాఖ్యానములు మంచివి. భట్టస్వామిది 
హీనరచనము. అయినను ద్రవిడులును గేరళులును దమ తమ భాషలలోనికి 
దీని ననువదించికొనిరి. 


కౌటిలీయార్థశాస్త్రముకన్నను చాక్షుషీయమను నర్ధశాస్తము 
ప్రాచీనగ్రంథము. అర్థశాస్త్ర (గ్రంథములలో నెల్ల మిక్కిలి చిన్నగ్రంథ మీ 


1. ఇది *కౌాటలీయ” మని వ్రాతప్రతులలో గలదు. 


3 


చాక్షుషీయమే. ఇందు విషయము సూత్రరూపమునను వాక్యరూపమునను 
సంగ్రహశ్లోకరూపమునను రచింపంబడియున్నది. కొన్ని క్లిష్ట్టలములందుం 
(బ్రాచీననంవ్రదాయార్థములకుం బూర్వవక్షానువాద దూషణరూవ 
విమర్శనలతోం గూడిన సమీక్ష యను నాల్బవరూపము గూడ నున్నట్లు తెలియ 
నగుచున్నది. కౌటిలియమున నీ సమీక్షారూప విమర్శన ముండుటచే సుబోధమై 
చాక్షుషీయ గ్రంథము నణగం ద్రొక్కి ప్రజాదరణమునకుం బాత్రమైనది. 
ఇట్టి సూత్రరూప రచనలు మన ప్రాచీనుల ప్రతిభావిశేషములం జాటుచున్నవి. 
ఈ చాక్షుషీయము రాజ్యాంగములకు సంబంధించిన విషయముల నజువది 
యేడింటిని గుణించి తెలుపుచున్నది. ఇందు ప్రథమపటలము ఉద్దేశరూపమున 
నీ యజువదియేడు విషయములు బేర్శొనుచున్నది. ద్వితీయపటలమున 
నజువదివిషయములు మాత్రము లభ్యములగుచున్నట్లు తెలియుచున్నది. 
మిగిలినది లుప్తమైనది. అందు ప్రథమపటలముట్లున్నది. 


శక్యమేకశరీరేణ నీతిమార్గానుసారిణా। 
వ్యవసాయద్వితీయేన సర్వాం జేతుం వసుంధరామ్‌॥ 


అథాతః పురుషార్థసాధన మర్థశాస్త్రం ప్రవక్ష్యామః - 

తద్యథా - 1. నప్తప్రకృతయః 2. సప్తవిధా ప్రవృత్తిః 3. సప్తవ్యననాని 4. 
సప్తక్షమాకాలాః 5. తిస్రో విద్యాః 6. చత్వారో భోగసం[గ్రహాః 7.త్రయో 
విజిగీషవః 8. చతుర్విధా రాజప్రకృతిః 9. షట్రింశద్దుణో రాజా 10. 
పంచవింశతి గుణో౭ మాత్యః 11. షద్వింశతిగుణః సేనాపతిః 12. ద్వావింశతి 
గుణో రాజాధ్యక్షు 13. షోడశగుణో దూతః 14. ద్వాదశగుణో సాంవత్సరికః 
15. ఏకాదశగుణః పురోహితః 16. పంచాదశగుణో వైద్యః 17. నవగుణో 
నాగరికః 18. దశగుణో౭.౦తఈపుర పాలకః 19. ద్వాదశగుణం మిత్రం 
20. షడ్డుణా యాత్రా 21. వింశతివిధం దుష్టలింగజ్ఞానం 22. అమ్టాంగా 
బుద్ధిః 23. అష్టాంగా సేనా 24. అష్టౌ కోశవిధానాని 25. ఏకాదశేంద్రియాణి 
26. త్రివిధోమంత్రః 27. చత్వారో మంత్రగుణాః 28. త్రివిధం మంత్రఫలం 
29. పంచాంగోమంత్రః 80. సప్తవిధోమంత్రభేదః 31. చతుర్దశ విధ 
ఉపజాపః 32. పంచవిధః శత్రురుపహంతవ్యః 33. చత్వారో నిర్యాణకాలాః 
34. ద్వౌ విగ్రహకాలౌ 35. చత్వారః సంధాకాలాః 36. ద్వౌపంచవర్షా 


4 


37. పంచత్రివర్గాః 38. ఏకవకవర్గః 39. చత్వారో అర్థసాధనోపాయాః 
40. చతుర్విధారంభవృత్తిః 41. చతుర్విధో౭_ర్ధానుబంధః 42. చతుర్విధో 
నిచయః 48. పంచ దుర్దాణి 44. దశవిధా దుర్గసంపత్‌ 45. వింశతివిధం 
దుర్గవ్యసనం 40. పంచచత్వారింశద్దుణా జనపదభూమిః 47. చతుర్విధం 
త్యాగన్ధానం 48. చతుర్విధా భృత్యసంపత్‌ 49. చతుర్విధా పురుషపరీక్షా 
50. సప్తవిధా కార్యవిప్రతిపత్తిః 51. ద్వివిధ ఉపసర్గః 52. ద్వివిధమనుష్రానం 
53. అష్టవిధః శత్రుః 54 ద్వాత్రింశద్దుణః షాద్దుణ్యసముద్దేశఈః 55. వింశతివిధం 
దుష్టప్రశమనం 56. షడ్విధం బలం 57. అష్టాయుద్దాని 58. అష్టా సంగ్రామ 
భూమయః 59. చతసో వ్యూహ ప్రకృతయః 60. పంచ వ్యూహాః 61. 
సప్తదశ వ్యూహభేదాః 62. ఏకాదశానీకస్టానాని 63. వఏకాదశసు స్థానేషుసేనా 
రక్షితవ్యా, ఏతేప్వేవ స్థానేషు పరబల మభిహంతవ్యం 64. షడ్విధం విషం 
65. ఏకాదశవిధః స్మంధావారనివేశః 66. చతుర్విధా బుద్ధిః 67. ద్వివిధ 
ఆచారః 
ఇతి చాక్షుషీయే2_ర్థశాస్రే ప్రథమః పటలః 

ఈ చాక్షుషీయమందలి విషయసంగ్రహమును బట్టి కౌటిలీయాది 

(గ్రంథములకిది మూలమని తెలియుచున్నది. చాక్షుషీయ విషయమే 


కౌటిలీయమున విపులముగ వివృతమై యున్నదని రెంటిని బరిశీలించిన 
వారికిందప్పక గోచరింపంగలదు. 


సంస్కృత వాజ్బయమున నర్థశాస్త్ర గ్రంథములు పెక్కులుందెడివి. 
కాని, దురదృష్టవశమున నవి యన్నియు నశించినవి. బ్రహ్మ బృహస్పతి, 
శుక్రుండు, విశాలాక్షుండు, ఇంద్రుండు మొదలగువారు రచించిన 
గ్రంథరాజములు కానవచ్చుటలేదు. లబ్ధములగు (గ్రంథములలోం జాక్షుషీయ 
కౌటిలీయములే ప్రశస్తములు. 


కౌటిలీయకర్త కౌటిల్యుండను నామాంతరముగల చాణక్యుండని 
పలువురందురు. ఆ చాణక్యుండు మౌర్య సామ్రాజ్య చక్రవర్తియగు చంద్రగుస్తని 
మంతట్రియై యుండుటచేతను, చంద్రగుప్త చక్రవర్తి క్రీ. పూ. 325 నుండి 
298 వణకు రాజ్యమేలె నని యుండుటచేతను నీ కౌటిలీయము క్రీ.పూ. 
నాల్దవ శతాబ్దపుగ్రంథమని నుడువవచ్చును. 


ర్‌ 


పదవశతాబ్దమువాండగు భోంజుడును అర్ధశాస్త్రమునం గృషిసల్పిన 
ట్లతని నీతిభూషణ మను గ్రంథము తెల్పుచున్నది. అందర్థశాస్త్ర విషయము 
నంతను 1. వినయ 2. వార్తా 8. వ్యవహార 4. రక్షా 5. మంత్ర 6 ఉపాయ 
7. విక్రమ 8. యుద్ధ 9. ఉపనిషత్‌ 10. ప్రశమస్మంధములని పది 
విభాగములుగా రచించెనని తెలియుచున్నది. కాని, యా [గ్రంథము లభ్య 
మగుటలేదు. 1 


కామందక నీతిసారము 


పై విధముగం బరిశీలితములైన ప్రాచీన రాజనీతిమూల[గ్రంథము 
లకుందరువాతంగౌటిలీయార్థశాస్తమునకు సం[గ్రహకారికా రూపమైన 
కామందకనీతిసారము సంన్భృతమున వెలసినది. ఇది క్రీ.శ. 4-వ 
శతాబ్దమునకు. బూర్వముదియు 1-వ శతాబ్దమునకుం దర్వాతిదియు నని 
చరిత్రకారులు గుర్తించిరి. ఏతత్మర్త కామందకుండు. అతని చరిత్రమేమియుం 
దెలియరాదు. ఈ కామందకము 86 ప్రకరణములు గలది. కౌటియాలీర్థ 
శాస్త్రము ననుసరించియే యిది రచితమైనను నిందుం గౌటిలీయమునం గల 
విషయములు గొన్ని కానరావు. కౌటిలీయమున లేని విషయములు నిందుం 
గొన్ని గలవు. ఈ విషయమున “రాజపుక్రుని విద్యాభ్యాసపద్ధతిని నిర్ణయించు 
నందర్భములో నతందడు (కాటిల్యుండు) అధ్యక్షులనుండి వార్తను, 
వకృషప్రయోక్తలనుండి దండనీతిని నేర్చుకొనవలె నని చెప్పియున్నాండు. ఇతనికి 
నితర గ్రంథకర్తలకుంగల భేదమిదియే. కామందకాదులిట్టి వ్యవహా రానుభవము 
గలిగినవారు కారు. ఇతరులు వ్రాసిన గ్రంథముల వివేకదృష్టితో విమర్శించి 
స్వాభిప్రాయములంగొన్నిటిని జేర్చి కామందకుండు లోనగువారు నీతిశాస్త్రముల 
రచించిరి. కనుకనే వారి పుస్తకములందు సందర్భాను చితములగు 
ప్రశంసలుకూడ నక్కడక్కడం గన్పడుచుండును. కాటిల్యుం డట్లుగాక 
సందర్భోచితముగను వ్యవహారానుకూలముగను వ్రాసియున్నాండు,”* 

ఈ [గ్రంథమనుష్టుప్‌ శ్లోకాత్మకమైనదైనను వ్యాఖ్యానిర పేక్షముగా 

1. ఇందాంక శ్రీరామకృష్ణకవిగారు ఉపవేదములు అనుపేర రుధిరోద్గారి 
సం॥ ఆంధ్రపత్రికలో ప్రకటించిన వ్యాసమునుండి విషయము గ్రహింపబడెను. 


2 కౌటిలీయార్థ శాన్తము -ా ఉపోద్భాతము - శ్రీమామిడి వూడి 
వెంకటరంగయ్య ఎం.ఏ.గారు. 


నర్ధముకానిది. దీనికి జయమంగళ యనియు, మజొకటియు వ్యాఖ్యలు 
గలవు. తిరువాన్మూరు ముద్రణాలయమువారు ప్రకటించిన జయమంగళా 
వ్యాఖ్యానముతోడి ముద్రణమే యున్నవానిలోం బ్రశస్తమైనది. ఇప్పటికి 100 
ఏండ్లకుముందు తడకమళ్ళ వేంకటకృష్ణారాయలను గొప్ప విద్వాంసులు ఈ 
కామందకమునుందెనుంగు టీకతోందెనుంగులిపిలో ముద్రించిరి. తిరువాన్నూరు 
ముద్రణమునకును దీనికిని గొన్ని భేదములున్నవి. కృష్ణారావు గారి తెలుం 
గుటీక ప్రశస్తమైనది. వారీ పద్య కామందకము నెజుంగరు. 


ఆంధ్రకామందకము - రాజనీతిగ్రంథములు 


ఈ కామందకమును క్రీ.శ. 1400 పూర్వకాలముననే యెవ్వరో 
పద్యకావ్యముగాం దెనింగించిరి. అందలి పద్యములు పెక్కులు మడికి సింగన 
సకలనీతి సమ్మతమున నుదాహృతము లై యున్నవి. సకలనీతిసమ్మతమున 
మడికి సింగన యీ క్రిందివాని నాంధ్రరాజనీతి గ్రంథములను బేర్శొనినాండు. 
అవి ముద్రామాత్య, పంచతంత్రీ, బద్దెభూపాల, చాణక్య, ధౌమ్య,విదుర, 
ధృతరాష్ట్రబలభద్ర, కామందక, గజాంకుశ, నీతిసార, నీతిభూషణ, క్షేమేంద్ర, 
భోజరాజవిభూషణ, పురుషార్ధసార, భారత, రామాయణాది మహాకావ్యంబులు, 
పురాణేతిహానంబులు, కందనామాత్యు నీతితారావళి, లోకోక్తి చాటు 
ప్రబంధంబులును. వీనిలోం బెక్కు గ్రంథములు నష్టములైనవి. సింగన ఆయా 
(గ్రంథములలోని పద్యములను బెక్కింటిని ఈ (గ్రంథమున నుదాహరించి 
కొనినాందు. అందు బద్దెననీతి యొక్కటి మాత్రమే యిపుడు లభించుచున్నది. 
సకల నీతిసమ్మతమును బోలి శ్రీరామకృష్ణకవిగారే తొలుత నీ బద్దెననీతిం 
బ్రకటించిరి. సకలనీతి సమ్మతమున నుదాహరింపంబడిన ప్రాచీన కామందక 
పద్యములు కొన్ని యిచ్చటం జూపుచున్నాందను. 

ఊ॥ స్నానవిలేపనాభరణచారుసముజ్వ్వలగాత్రుండై శుభ 
స్నానము నాత్మదత్తవసనస్సుటమూర్తియు నైన దేవులజ 
స్థానము సేర్చి వారి సదనంబుల కేంగక చేయుచు న్నిజా 
ధీనమనస్ముందై సతులతీపులు నమ్మకయున్ని యొప్పగు౯ 
(సకలనీతిసమ్మతము. పద్యము 286; ఆంధ్రకామందకము; ఆ.3.ప. 138) 


గీ 


ఆ||టవె॥ 


గురువులం బ్రణమితవరభక్తియుక్తుల 
సద్భావచేష్టల సజ్జనులను 
సుకృతకర్మంబుల సురల భూసురులను 
మృదులమనోవృత్తి మిత్రజనుల 
బాంధవజనుల సంభ్రమచేష్టితంబులం 
గామినీజనములం బ్రేమములను 
దాసజనంబులం దగుప్రసాదంబులం 
నితరుల దాక్షిణ్యచతురవృత్తి 


నాత్మవశ్యులం గావించి యన్యకర్మ 
నింద సేయక సత్మర్మ్శనిష్టుండగుచుం 
జారుకారుణికత్వము సర్వలోక 
మధురవాక్యము గలవాండు మనుజవిభుండు॥ 
(స.స.పద్యము 158, ఆం.కా. ఆ. 2. పర5/, 58) 


భుజగము విషమును బొడగాంచి కూయును 
శుకభృంగరాజశారికలు వెజచి 
లలింజకోరములకన్నులు విరాగములగుం 
గ్రౌంచంబు చాల మదించి తిరుగు 
విషదర్శనంబుగా వెసం జచ్చుం గోకిల 
గ్లాని జీవంజీవకమునకొదవు 
వీని ముఖంబున వెసం బరీక్షితములై 
తనరిన యన్నముల్గొనంగవలయు 


జనవిభుండు గడుం బృషన్మయూరావళి 
తద్దహంబునందుదారలీల 

విడువవలయుం బెంచి వెస దానింబొడంగన్న 
పాము దనకుం దాన పజచుంగాన॥ 


(స. స. ప. 257; అం.కా.ఆ. 3. ప. 99) 


గీ 


చం॥ 


భద్రసేనుండు నిజపత్నియింటికిం జన 
నతనితోంబుట్టున యతనిందునిమెం 
దల్లిమంచముక్రింద నల్లన యడంగి తాం 
బుత్రుండ కారూషుం బొడవడంచె 
లాజలు విషమున నోజించి తేనియ 
యని కాశిరాజుందద్వనిత యడంచె 
గరళాక్తమేఖలాఘనమణి సౌవీర 
భూపు వైరంత్యు నూపురముచేత 


జాతుషంబగు శస్తంబు జడ నిడికొని 
రమణి తానొక్కరిత విదూరథుని జంపు 
టెజీంగి నమ్మక సతియింటికేంగం జనదు 
కెరలి శత్రులపయిం బ్రయోగింపవలయు. 


(ససస.ప. 287; ఆం.కా.ఆ.8.ప. 140) 


అరివరు శత్రుదుర్గమును నాతనిబంధుసుహృద్విభేదము 
బురధన సైన్యసంపదలపోండిమెజుంగుట కృత్యపక్ష వి 
స్తరపరిసంగ్రహంబతని జానపదాటవికంబు సాధ్యముల్‌ 
దిరమిడి యుద్ధసారము విధిజ్ఞత యన్నివి దూతకర్మముల్‌ 


(స.స.ప. 3862. ఆం.కా.ఆ. 5. ప.77/) 


బాలుందు వృద్ధుండు పటుదీర్షరోగియు 

నిల నిజజ్ఞాతిబహిష్టృతుండు 

న. 

భీరుకుండును గడు భీరుజనుండును 

లుబ్బుండు మఠజియును లుబ్దజనుండు 
సతతవిరక్తప్రకృతియైన నృపతియు 

విషయరసాసక్తవిరళమతియు 
మథజియును బహుచిత్తమంటత్రుండు దేవతా 


బ్రాహ్మణనిందాపరాయణుండు 


గీ 


కం॥ 


ఆ||వె॥ 


ఉ|| 


దైవహతకుండు దైవచింతనపరుండు 

వ్యసనదుర్శ్భిక్షకుండు బలవ్యసనపరుండు 

లలి నదేశస్టబహుశాత్రవుండును గాల 

యుక్తుండును సత్యధర్మవియుక్తమతియు. 
(స.స.ప. 526) 


ఈ యిరుపదువురతోదడ౬ 

బాయక విగ్రహముసేసి పైకొనుటయు వా 
రేయెడ మార్మొనక బల 

శ్రీ యథఖి వశవర్తులగుచు సిరి యిత్తురిల£ 


న 


(స.స.ప. 52/7; ఆం. కా.ఆ. ఉప. 7/0) 


దక్షిణానిలముం బ్రదక్షిణాగ్నియు నధ్వ 
సంతతోత్సాహంబు సాధువాద 
చారుమంగళపాఠకారవంబు సుహృష్ట 
పుష్టజనంబును బొలుపుమిగుల 
నతిమనోహరముగా నరసి చెప్పినశుభ 
కలితలక్షణములు గలిగియున్న 
యట్టివేలంబు ప్రఖ్యాతమై పొలుపొందు 
నతిశుభమై యుండు నధికశత్రు 


జయము గలుగునట్టి చందంబు... 
నందగ విపరీత మయ్యెనేని 
యపజయంబు నొందునట్టి చందము లెల్ల 
నెజింగి నృపతి నిశ్చయింపవలయు ॥ 


ద ఆక ఆ 


(సస.స.ప. 810. ఆం.కా.ఆ. 7. ప 99) 


ఒక్కటం గూటయుద్ధమున నుక్కజ శత్రు వధించినజ జయం 
బెక్కుడు గల్లి పాపమొకయించుక పొందదు నిశ్చయంబు 
రుక్కున 'ద్రోణసూనుందుఅ కొక్కయెడ న్నడురేయి నిద్రమైం 
జొక్కిన పాండునందనులం జూచి వధింపడె సౌప్తికక్రియన్‌ 


(స. స. ప. 954; ఆం. కా. ఆ. 8. ప. 50) 


10 


ఆంధ్రకామందక నీతిసారము - గ్రంథరచనము. 


ఇది ప్రాచీన కామందకమంత రసవంతము కాదేమో కాని, 
శబ్దశుద్ధియు విషయ వైశద్యమును, ఉత్తమరచనము మున్నగు సుగుణములతో 
నొప్పుచున్నది. ఇందాంధ్రదేశపు రాజనీతి సంప్రదాయములు కొన్నిగలవు. 
ఆంధ్రదేశపు రాజనీతిపరిభాషాపదములు కొన్ని యచ్చటచ్చటంగలవ. రాజనీతి 
శాస్తపరిశోధకులు వానినెల్ల నుద్ధరింపవచ్చును. రాజ్యములే పోవుచున్న 
యీ కాలములో నీ రాజనీతి గ్రంథములు చరిత్రకారుల శాస్త్ర నిర్మాణక్రమాది 
చరిత్ర పరిశీలనమునకే గాని రాజ్యాంగ ప్రయోజనముల కుపకరింపవు. 
కాని, లోక వ్యవహారజ్ఞానము వీని వలన విశేషముగా లభింపంగలదు. 


కృతికర్త - గ్రంథరచనాకాలము 


మ రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్‌ గతంబై సహ 
ప్రము నేనూఖును నాజునై వెలయంగాం బ్రౌఢిం దెనింగించి రౌ 
ర మహిం దిమ్మయవేంకటాద్రివిభు పేర వేడ్మం గామందకీ 
యము శ్రీ వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్‌ రూఢింగా 


అను నాశ్వాసాంత పద్యమునుబట్టి యిది రామకృష్ణ కవుల రచితమని 
తెలియుచున్నది. కొందథీ గ్రంథము రామకృష్ణకవులను జంటకవులచే 
రచితమని యందురు గాని యందుకాధారము కానరాదు. ఆశ్వాసాంత 
గద్యముంబట్టి యది యొక్కని పేరే యని తెలియనగును. పై పద్యమున 
బహువచన ముండుట పూజార్థము కావచ్చును. 


కృతిపతి 
ఈ కామందకకృతి నందికొనినది కొండ్రాజు వెంకటాద్రిరాజు. ఈతం 
దారవీటి వంశస్థుండగు కొండ్రాజు తిమ్మరాజు కుమారుడు. తెనాలి రామకృష్ణుని 


పాండురంగమాహాత్యమునకుంగృతిపతియగు విరూరి వేదాద్రి మంత్రికి 
యజమానియగు పెద సంగభూపాలునకుం జెల్లెలికుమారుండు. 


11 


ఈ వెంకటాద్రి రెట్టటుతమనెడిజ్యోతిషగ్రంథమును గూడ నంకిత 
మందినాండు. 


మ॥  _ కపటారాతి విభంజనోద్ధతమతీ! కర్టాట సింహాసనా 
ధిపతి ప్రాప్తరమాధురీణ! కరుణాబ్టీ! కంతుసౌందర్య కా 
శ్యప సద్గోత్ర పవిత్ర! నమతరవాచానైపుణీ నిర్జితా 
హిప! కామందకకావ్యనాయక! కవీం ద్రేష్టార్థ సంధాయకా !॥ 
రెట్టటుతము 


ఆంధ్రకామందక[గ్రంథమున6 బ్రథమాశ్వాసాంతమున 


కం॥ శ్రీ చంచదృట్టరు చి 
క్మాచార్య వరార్య శిష్య యతులిత శౌర్య 
ప్రాచుర్యధుర్య గుణర 
త్నాచల జయలలిత ధైర్య నయవినయనిధీ ॥ 
ఆం. కామందకము ఆ. 1. ప. 65. 


అని వెంకటాద్రి సంబోధింపంబడియున్నాండు. ఈతండు భట్టరుచిక్కా 
చార్యులకు శిష్యుండు. ఈ భట్టరుచిక్కాచార్యులకుం బలువురాంధ్రకవులు 
శిష్యులుగా నుండిరి. చాతుర్వాటికా మాహాత్యము, ఆనందకాననమాహాత్యము 
మొదలగు ప్రబంధములను రచించిన లింగమకుంటతిమ్మకవియు, తెనాలి 
రామకృష్ణకవియు నీతని శిష్యులే. ఈ విషయమును వారి కృతులందలి 
పద్యములు తెల్పుచున్నవి. 
కం॥ గురురాయపట్టభద్రుని 

నరిహరు శ్రీరంగనాయకాంశభవు౯ భ 

ట్టరు చిక్కాచార్యుల మ 

ద్దురులం దలంచి యడుగులకు నతుల్‌ గావింతుక॥ 

లింగమకుంట రామకవి 


సీ శ్రీవైష్ణవ హితుండం జిక్కయ భట్టరు శిష్యుండ. 
లింగమకుంట తిమ్మకవి. 


కం॥ వాక్క్శాంతాశ్రయభట్టరు 
చిక్కాచార్యుల మహాత్ము శ్రీ గురుమూర్తి౯ 
నిక్కపుభక్తి భజించెద 
నిక్మావ్యకళాకలాప మీదేరుటకుక ॥ 
పాండురంగ మాహాత్యము. 


ఈ వెంకటాద్రినరేంద్రుండు కామందక సప్త్రమాశ్వాసారంభమున 
నిట్లు సంబోధితుందయ్యెను. 


కం॥ _ శ్రీమదహోబల నృహరి 
స్వామి పునన్భాపన ప్రశస్త జయాంకా 
రామపద భక్తివర వి 
ద్యామహ కొంద్రాజు వెంకటాద్రి నరేంద్రా ॥ 


ఆం. కా. /. ఆ.ప. 1 


అని యుండుటచే నీ వెంకట్రాజు అహోబలస్వామి భక్తుందై యా 
నృసింహదేవాలయము నుద్ధరింపం బ్రయత్నించి నట్లు తెలియ వచ్చుచున్నది. 
ఈ విషయమే రెట్టటుతగ్రంథమునందును 


వ శ్రీమదహోబలస్వామిమహారాజ్య 
రక్షకుండగుచు నేరాజు వెలయు 
నభీరామకామందకాఖ్య సత్మావ్యర 
త్నమునకు నేరాజు నాథుందయ్యె 
నెరయూరి పురవరాధీశాది బహుబిరు 
దాంకుండై యేరాజు యశము గాంచె 
జానకీనాయకచరణ సంసేవన 
ప్రాధిచే నేరాజు ప్రబలు సిరుల 


గీ నతండు కొండ్రాజు తిమ్మభూపతివరేణ్య 
తనయ పెదతిమ్మరాజవతంస గర్భ 
వార్ధిచంద్రుండు సత్కులవర్ధనుండు 
సతతవిభవుందు వెంకటక్ష్మావిభుండు ॥ 
అని కలదు. 


13 


ఈ వెంకట్రాజు అహోబలము నుద్ధరించెననుటకు అహోబలమహా 
ద్వారమున శాసనప్రమాణమున్నది. 


“శుభమస్తు. శ్లో 


క! 


. దేవథ్రేణీశిరోరత్నం దైత్యద్విపఘటాంకుశమ్‌ । 
జయతు శ్రీనృసింహస్య దేవదేవస్య శాసనమ్‌ ॥ 


స్వస్తిశ్రీ జయాభ్యుదయశాలివాహనశకవర్షంబులు 1506 అగు నేటి 
తారణ సం॥ వైశాఖశుద్ధ 14 శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప 
శ్రీవీర శ్రీరంగరాయ దేవమవారాయలుగారు పెనుగొండనగరమందు 
వజనింవోననారూఢులై పృథ్వీసాంమ్రాజ్యము చేయుచుండంగాను 
శ్రీమద్వేదమార్ల ప్రతిష్టాపనాచార్య సర్వతంత్రోభయ వేదాంతాచార్యులయిన శ్రీ 
శఠగోపజియ్యంగారి కార్యకర్తలయిన రాచప్పగారున్ను శ్రీ అహోబలస్థానం 
వారున్ను కాశ్యపగోత్ర ఆపస్తంబసూత్ర యజుశ్చాఖాధ్యాయులయిన 
సూర్యవంశోదృవులయిన మూరురాయర బసవశంకర గుత్తిహన్నిబ్బరగండ 
యెరయూరి పురవరాధీశ్వరులయిన శ్రీ మన్మహామండలేశ్వర కొండ్రాజు 
తిమ్మరాజు గారి పొత్రులయిన తిమ్మరాజుగారి పుత్రులయిన వేంకటరాజు 
దేవమహారాజులుంగారికి యిచ్చిన శిలాశాసన క్రమమెట్లన్నను, ప్రాక్‌ 
బహుధాన్యనామ సంవత్సరాన నిభరామవారు హందడేవారిని కూడుకొని సీమ 
యంతా రాచూరాపట్టి అహోబలస్థలానకు వచ్చి అహోబలం అంతా పాడుసేసి 
అహోబల స్థలం అయిదు ఆరుఏండ్లు తమ వశంచేసుక ఆక్రమించి 
నడుస్తూవున్న నిమిత్యం శ్రీ అహోబలేశ్వరులు సన్యాసం ప్రసాదించిన ఆదిమమైన 
శఠగోప జియ్యంగారికి ఏడోతరమై శ్రీ పురుషోత్తమ ఆళ్వారుల ప్రతిస్టసేసి 
ముకుందదేవుని చేత పూజగొని రామానుజదర్శనోద్దారకులైన శ్రీ పరాంకుశ 
మహాముని శిష్యులయినటువంటి శ్రీ మచ్చఠకోపస్వామి వారిస్టలం యీ 
తీరున అయిన నిమిత్తం శ్రీరంగరాయ దేవమహారాయుల సముఖానతాము 
మనవిచేసి మీరు యీ తీరున రత్ననింహవాననారూఢులై వుండిన్ని 
మీకులస్వామియైన అహోబలేశ్వరుని స్థలం తురకలు... 


ఈ శాసనములోని వేంకటరాజు దేవమహారాజులంగారు మన 
కామందక కృతిపతియగు వేంకటరాజే ! 


ముద్రణము 


తంజావూరు నరన్వతీ మహలులోందప్ప్తులమయముగాం 
దాటాకుప్రతి యొకటియే కలదు. దానికి ప్రతి వ్రాయించి తత్పుస్తక 
శాలాధికారులు మాకుం బంపిరి. మక్షికి మక్కిగా వ్రాసిన వ్రాత యగుటచే 
దానిని దిద్ది ముద్రణమునకిచ్చుటకు సాధ్యము కాదయ్యెను. అందుకై 
ముద్రణార్హముగా అధిక పరిశ్రమమున నవీన ముద్రణపు లిపిరీతి చొప్పున 
ఛందోగణయతిభ్రంశ రహితముగా వేజొక ప్రతి వ్రాయింపవలసె. ఎట్లో 
ప్రతి వ్రాయించి సందిగ్ధ స్థలములను తంజావూరికింబోయి మాతృకతో 
సరిచూచి దిద్ది యింకను దిద్దం గుదురని స్థలములను సంస్కృతమూలమును 
జూచి పూరించియును, అందును గుదురనిదాని నుచితరీతిని [గ్రొత్తగా 
రచనముచేసియును గ్రంథమును బూరించితిని. తంజావూరినుండి పుస్తకము 
నాకు వచ్చినదాదిగా నిట్లు ముద్రితమగునంతదాంక జరిగిన నిర్వాహములో 
నాకుం గుడిభుజమై నా సహోద్యోగి విద్వాన్‌, సాహిత్యశిరోమణి, చిరంజీవి 
పంగనామల బాలకృష్ణమూర్తి కడచిన వేసంగి సెలవులలో నాకెంతేని 
తోద్పడెను. తంజావూరి సరస్వతీమహల్‌ పుస్తకాలయ కార్యదర్శి శ్రీ యస్‌. 
గోపాలన్‌ గారును, నీ ముద్రణమును తిరుపతి రత్నా ప్రెస్‌లోనే సాగించుటచే 
నా (్రెస్‌వారును మాకుంజాలగా ననుకూలించి యొంతేని తోద్పడిరి. పై 
వారికి నేనెంతయుం గృతజ్జుండను. 


ఈ కామందకకృతి యాంధ్రులయాదరము పడయంగలదని, 
తంజావూరి సరస్వతీమహల్‌ లైబ్రరీలోని యముద్రితాంధ్ర గ్రంథము లెల్ల 
సుముద్రితములై వెలయంగలవని యాళశించుచున్నాను. 


తిరుపతి. 
1-8-50. వేటూరి ప్రభాకరశాప్రి 


పుట పుట 
ప్రథమాశ్వాసము భండారము 38 
కృత్యారంభము న్నే బ్‌లయు లెగ్‌ 
షస్ట్రంతములు స్ట ఎతల్‌ నాయి 
రాజప్రభావము ల మిత్రులభేదములు మ 
రాజ్యస్వరూపము ర్‌ తృతీయాశ్వాసము 
వు కారా 5 'స్వామ్యనుజీవివృత్తవకరణము _ 43 
వినయప్రకారము 6 ్రనుజీవివర్తనము 45 
బం ర్రటుజరు ప్రకారము 6 (నురక్త రాజలక్షణము 48 
ఇంద్రియేంద్రియార్ధస్వరూపము / విరక్తజలక్షణము త్ర 
ఇంద్రియ నిగ్రహములేనివానికి ఫలము8 కంటకళిక్షణ ప్రకరణము 58 
స్త్రీ విషయ కామమునందలి దోషము 10ల్హ్క్య్యాత్రరక్షణము 60 
పద్యం సంయోగము 1 1 ఆత్మరక్షితక ప్రకరణము 61 
ద్వితీయాశ్వాసము విషపరీక్షావిధానము 62 
విద్యావిభాగము కే చతుర్థాశ్వాసము 
వర్ణాశ్రమ వ్యవస్థ 15కుండలయోని ప్రకరణము 72 
దండమాహాత్యము 20క్రాలీన్యాది విజిగీషు గుణములు 78 
దీనజన రక్షణము-సజ్జనలక్షణము _ 21మ్రండలస్వరూపము -తద్భేదములు?4 
దుర్దనసంగతి 28 ద్వాదశ రాజమండలము 75 
మధురవచో విచక్షణత్వము 25 మండలచరిత ప్రకరణము 77 
మహాత్ములవర్తనము 26సంఘధర్మ స్వరూపము 80 
సవ్తాంగ పరిరక్షణము 2'1మిత్రమండల వర్తనప్రకారము 88 
పురోహితగుణకథనము 33సంధివికల్పప్రకరణము 86 
మంత్రిపురోహితుల కార్యప్రయోజనము34సంధికర్షులగువారు ర 
రాష్ట్ర సంపత్స్వరూపము 35విగ్రహ వికల్ప ప్రకరణము 98 
[గ్రామలక్షణము 36యానప్రకరణము 105 


కోటలక్షణము 37,ఆసన ప్రకరణము 107 


పుట 
ద్వైధీభావ ప్రకరణము 109 
సమాశ్రయ ప్రకరణము 110 

పంచమాశ్వాసము 
మంత్రవికల్ప ప్రకరణము 113 
మంత్రాంగములు 119 
కార్యసిద్ధినసూచకములు 120 
మంత్రిమండలవృత్తము 0. 
దూతభేదములు 123 
చారలక్షణము 127 
సంస్థగూఢచారలక్షణము 129 
సంచారగూఢచారలక్షణము 129 
షషాశ్వాసము 

ఉత్సాహ ప్రశంసాప్రకరణము 134 
ప్రకృతికర్మప్రకరణము -రాజచర్య 137 
మంత్రిచర్య 1త0 
రాష్టచర్య క 
దుర్గచర్య షత 
బలచర్య షేత్త[ే 
సుహృచ్చర్య యేత్తల 
ప్రకృతివ్యసనములు 143 
భండారవ్యసనము క. 
రాష్ట్ర్యననము 145 
దుర్గవ్యసనము 145 
బలవ్యసనంబులు 145 
పరిక్షిప్తాదిబలలక్షణము 146 
బలవ్యసన పరిహారవిధానము 148 
మిత్రవ్యసనము 149 


సప్తవ్యసనవర్ష ప్రకరణము 150 


పుట 
సప్తవ్యసనములు 151 
వాక్పారుష్యము 151 
అర్ధదూషణము 152 
మృగయావ్యసనము 15383 
వేటయందు షద్దుణములు 154 
జూదము 157 
ప్రీ్యసనము 158 
పానము 159 
సప్త్రమాశ్వాసము 
యాత్రాభీయోకృృషప్రదర్శన ప్రకరణము 162 
దందయాత్రావిధానము 164 
కోపద్వైవిధ్యము 166 
కార్యవ్యసనంబులు 167 
సప్తవిధ పక్షలక్షణము 168 
అనురాగి సహాయలక్షణము 169 
సద్వ్యృత్తసహాయలక్షణము 169 
ఆత్మగుణముల నుద్యోగాదులడ్రేష్టత 169 
శక్తిత్రయ స్వరూపము 170 
దండయాత్రాకాలదేశాదులు య/1 
దండయాత్రాసమయములరాజవైఖరి 173 
సర్వావర్జ్దనోపాయము 175 


స్మంధావారనివేశనప్రకరణము ష/77 
రాజాభిరక్షణకై సైన్యావన్ధానము 179 


జాగ్రదవస్థిత్యావశ్యకత 180 
కంటకాదిభూదూషణము 180 
ఉత్తమాదిభూభేదములు 181 


నిమిత్త జ్ఞాన ప్రకరణము-అపజయ 181 
విజయసూచిక నిమిత్తములు 182 


పుట 
ఉపాయవికల్ప ప్రకరణము 184 
సప్తవిధోపాయములు 184 
సామస్వరూవము 185 
పంచవిధ సామఫ్రకారములు 186 
సామఫప్రయోగ విధానము 186 
దాన ప్రకరణము 187 
అభిమాని ప్రకరణము 191 
భీతవర్గ ప్రకారము 192 
క్రుద్ధవర్గ ప్రకారము 192 
భేదోపాయములు 193 
మాయా ప్రకారములు 197 
ఇంద్రజాల ప్రకారము 198 

అష్టమాశ్వాసము 

సేనావివరము 200 
షడ్విధబలప్రకారము 200 
సేనాపతి ప్రభావము 206 
ప్రయాణవ్యసన రక్షణప్రకరణము 210 
కూటయుద్ధప్రకారము బక 
చతురంగబల ప్రయోజప్రకారము 216 
గజకర్మ 216 
రథకర్మ 216 
అశ్వకర్మ 216 
పదాతికర్మ 217 
వాజిభూమి 218 
రథభూమి 218 
నాగభూమి 219 
దానకల్పన ప్రకరణము 220 


వ్యూహ వికల్ప ప్రకరణము బం] 


వ్యూహరచనా ప్రకారము 
ప్రకాశయుద్ధ ప్రకరణము 
గజబల ప్రశంస 
రథబల (ప్రశంస 


అశ్వబల ప్రశంస 


222 

బదిడ్క 
228 
226 
226 


ఆంధ్ర కామందకము 
ప్రథమాశ్వాసము 


కం॥ అర్జున హర శరదభ్రయ 
శోర్డునమతి లంక మల్లికార్డునవరజ 
న్నోర్దితు నుతియింపందగు 
నర్జునవిభు లంకమల్లికార్డున విభుని | * క్షే 


వ వ వ 


కం॥ ఈ రీతిం బుత్రమిత్ర 
శ్రీరాజితుండగుచు రాజసేవితచరణాం 
భోరుహుండై వేంకటధర 
ణీరమణుండు వెలయు విజయనిత్యోర్దితుండై [| ల 


బబ్లీ 


షష్ట్రంతములు 


కం॥ ఏవంవిధ గుణలక్షున 
కావార్ధి వసుంధరాతలాధ్యక్షునకు౯ 
శ్రీవినుతకటాక్షునకు మ 
హావైభవభోగజిత సహస్రాక్షునకు£ ॥ 8 


కం॥ ధాటీఘనఘోటీఖుర 
పాటితసమదారికోటి పక్షక్షితికి౯ 
లాటీవరభోటీ క 
ర్నాటీ సంగీతకీర్తి నామోన్నతికి౯ ॥| త్న 


కం॥ కంధరగురుసింధురవర 
బంధురతరదానసలిలపటునిర్హరసా 
గంధ శ్రీసంవాసిత 
సింధుతరంగునకు నయవిశళిష్టాంగునకు౯ ॥ ర్‌ 
* వ్రాతప్రతిలోనున్న యీ పద్యము గ్రంథస్థమగునో కాదో తెలియదు. 
లిపికారుని పద్యమేమో. 


కం॥ 


కం॥ 


వ॥ 


శా 


వ॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


పురహర గిరిధర శరహరి 

సురకరి గురుతరలసద్యశోహారునకున్‌ 

వరనీరాకరధారా 

ధర *(వాహస్టైర్యధైర్య) తతసారునకు౬ ॥ 6 


తెంకణచోళద్రావిడ 

కొంకణ భూపాలదత్తఘోటీపేటీ 

సాంకవతతికిం దిమ్మయ 

వెంకటజనపతికి నీతివిలసితమతికి౯ ॥ 7 


అభ్యుదయ పరంపరాఖభివృద్ధిగా నా యొనర్పం బూనిన కామందక 
నీతిశాస్తం్రబను మహాప్రబంధంబునకుం గ్రమంబెట్టిదనిన. రి 


శ్రీమంత్రాధ్యుండు విష్ణుగుప్తుండు వచ్రీయుల్లసిల్ల౯ ఘనం 

బై మించంగ నొనర్చినట్టి నయశాస్తార్ధంబు కామందకుం 
డామోదంబున సంగ్రహించి నయకావ్యంబై తగః జేసె నీ 

భూమి సర్వహితంబుగా బుజువుగా భూపాలయోగ్యంబుగాక౯॥। 9 


అవ్విధంబెట్టిదనిన. 10 


శ్రీమంతుండు గుణవంతుండు 

ధీమంతుండు నైన రాజదేవుండు వెలయ౬ 

దా మంతుకెక్కి యాజ్ఞః 

భూమీస్థలి నిత్యమార్గమున నిల్చె దయః॥ [11 


రాజప్రభావము 


అభీలదిక్సాలురయంశముల్‌ దనయందె 
మిళితమై దీపించ మించురాజు 

సకలవర్ణంబు లాశ్రయములు మర్యాద 
విడువకుండ నొనర్చి నడపురాజు 


గీ 


ఉ|| 


కం॥ 


కం॥ 


కం॥ 


ప్రథమాశ్వాసము 3 


బలవంతులెందు దుర్చలుల నాంచకయుందం 
జేసి నిచ్చలును జోషించురాజు 
భువనశత్రువులను బొలియించి ప్రజలకుం 


జాలం గోరిక లీయంజాలు రాజు 


పాపములు పుణ్యములు సేయు ప్రకృతులెణింగి 
నిగ్రహానుగ్రహంబులు నెజపురాజు 

తాన భూభారమంతయుం దాల్చురాజు 

ధరను బ్రత్యక్షదైవతంబరయ రాజు॥ [2 


శ్రీలు చెలంగు వైభవము నెందు జయంబొనంగూడుం గీర్తియుం 
జాలగం గల్టుం దేజము పొసంగు జగంబులు మెచ్చు నెందు భూ 
పాలుండు సద్దుణోన్నతుల భాసిలినః గుణమెచ్చుకుందుల౬ 

లీల వహించి కాదె ధరణీవిభుందాటయు బంటులాటయు౯ 18 


అనిశము బుధసమ్మతుందడగు 

జనపతి దా హేతువగును జగమలరించ౬ 

గనుంగవ కింపెసంగెడు శశి 

వననిధి నలరించి మించువైఖరి నెంచ౬ ॥ క్షే 


లాలించి ధర్మగతిం బ్రజం 

బాలించి మదారివీరపట్టణము లిలం 

గూలించి మించురాజును 

మేలెంచి విధాత యంచు మెచ్చుజగంబుల్‌ ॥ 15 


ప్రోద యయి ప్రోచురాజును 

గూడనినాండెల్లజగము గొదవ వహించు 

'బ్రోడయగు పీలికానిం 

గూదని యల యోదడజాడం గూడ౯ జూద౬ ॥ 16 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


రాజునందు మించు రక్షణంబందును 
బేరములను గృషియుం బెంపు మీజు 
వానిం జెజఖచు నపుదడె మానవలోకంబు 
బతికి బతుకకుండుపగిది నుండు ॥ 


మానవపతి లోకమునకు 

వానవలెం బ్రాపు దాపు వాన యుడిగిన౬ 
దా నొకగతి మును లోకము 

మానవపతిం గూడదేని మల్లట గుడుచు౯ ॥ 


రాజు ప్రజను రక్షించును 

రాజును బ్రజ ప్రబలంబజేయు రాజు ప్రబలినజ 
రాజిల్లు సిరులు గావున 

భూజనులెవ్వేళ రాజుం బూజబింపం దగుః ॥ 


నీతిగతిక£ వర్తించిన 

భూతలపతి ధర్మకామములు నర్థము దా 
నేతథిం జెందుం (బ్రజతో 

నాతెజం గెడదలినను బ్రజయు నతండు నొగులరే ॥ 


నహుషుండధోగతిం బడియె౯ 

మహితంబగు ధర్మమెడలి మహి జనకుందడు దా 
బహుతరసంపదం జెందండె 

బహుకాలము మున్ను ధర్మపథనిశ్చలుందై ॥ 


అట్లు గావున. 


ధర్మము ముందర నిడికొని 

ధార్మికుండగు నృపతి యర్ధతతిం జెందం దగు 
ధర్మమున వెలయు రాజ్యము 

ధర్మమునకు నెందు సంపదయు ఫలము గదా ॥ 


న్షే/ 


18 


19 


20 


బే 


22 


23౩ 


గీ 


కం॥ 


కం॥ 


గీ 


ప్రథమాశ్వాసము 


రాజ్య స్వరూపము 
రాజు మంత్రియు ర్యాష్టదుర్లములు కోశ 
మును బలంబును జుట్టంబు ననంగ నలరు 
నంగములు గల్టు నదియె రాజ్యంబటండ్రు 
దలంప నది సత్త్వబుద్ధిచేం దనరుచుండు ॥ 


అనిశము నుత్సాహంబునం 

దనరుచు సత్వంబు చెంది తనబుద్ధిబలం 
బున నీతి యెటింగి రాజ్యం 

బునకై యత్నంబు సేయంబోలును బతికి౯! 


న్యాయమున ధనము గూడం 

జేయుట యది రక్షణంబు సేయుట ప్రబలం 
జేయుట సుపాత్రదానము 

సేయుట యన నాల్టు గతుల క్షితిపతినడకల్‌ ॥ 


నయ ప్రకారము 


నయము విక్రమము నున్నతిం జెంది యుత్సాహి 
మై సిరిం జెందుట కడరవలయు 
నా నయమును వినయమె మూలముగ నుండు 
నా వినయమె యింద్రియములవిజయ 
మది శాస్తనిశ్చయంబందినం జేకూరు 
నా శాస్తనిశ్చయంబందెనేని 
శాస్తార్థసిద్దులు సంభవింపగం చేయు 
నందుచే సంపదం జెందు నెందు 


వినయ మందినం బ్రజలచే వినుతిం గాంచు 
వినయమే సుగుణంబుల వెలయం జేయుం 
గావున వినయ మెప్పుడు గలుగ వలయు 
నీతిమార్గం బెజింగిన నృపవరునకు ॥ 


బడ్త 


205 


26 


బై 


గీ 


గీ 


కం॥ 


గీ 


ఆంధ్రకామందకము 


శాస్త్రంబు ధృతియుం బ్రజ్ఞయును సామర్థ్యంబుం 
బ్రతిభ మాటలనేర్పుం బౌధిమంబు 
ధారణాశక్తి యుత్సాహంబుం గడు గట్టి 
తనము నాపదలకుం దాళికొనుట 
పావనత్వంబుం బ్రభావంబు మైత్రియు 
నీగి సత్యంబు మేలెఖుంగుటయును 
శమము సత్మ్కులమును దమము శీలంబును 
వినయంబు నయమును విక్రమంబు 


నాదిగాం గల సుగుణంబు లధికసంప 
దలకుం గారణములు గాన ధరణినాథుం 
డిట్టి సద్దుణగణముల నెనయ వలయు 
దనమనంబున సిరిం జెందం దలంచెనేని | 


వినయ ప్రకారము 


మునుపుం దా వినయముం జెంది వెనుక వినయ 
పరులంగాం చేయవలయును నరవరుండు 
దనప్రధానులం దనబంట్లం దనదుసుతులం 
దనప్రజల నెందుం గ్రమముతో జనులు పొగడ ॥ 


అనురక్తులైన మంత్రులం 

దనరి ప్రజ న్మనుపంజాలి తనమది శిక్షిం 
చినయట్టి రాజవర్యుండు 

ఘనమగు సిరి ననుభవింపంగా నేర్చు నిలన్‌ ॥ 


ఇంద్రియజయ ప్రకారము 


అరుల నొంపుచు విషయంపుటడవిలోన 
బరువులెత్తెడి నింద్రియభద్రదంతి 

జ్డాన మనుపేరం దగు నంకుశంబుచేత 
దనకుం గైవసముగం జేసికొనంగవలయు ॥ 


28 


29 


80 


81 


ప్రథమాశ్వాసము 7 


వ॥। అది యొట్లన్నను జీవాత్మ 'ప్రయత్నంబువలన స్రకృందన వనితా 
విషయంబులనుం జెందెడికొణకు మనంబుతోంగూడం గూడుచునుండు, 
దన్మనంబును భోగ్యవస్తువుల మీంది లోభంబునంజక్షురాదీంద్రియంబులను 
జెంది వానింటబ్రేరింపుచు నుండు, నయ్యింద్రియంబులు నయ్యర్థంబులం 
గ్రహించుచు నుండు, నా జీవాత్మతోడం గూదినప్పుడు మనంబువలననే యిట్టీ 
ప్రవర్తన సంభవింపుచు నుండు, విజ్ఞానంబును హృదయంబును జిత్తంబును 
బుద్ధియును మనఃపర్యాయంబు లనంబరగుచుండు, నిట్టి జీవాత్మ గలుగుటకు 
ధర్మాధర్మంబులు నిచ్చాద్వేషంబులు సుఖదుఃఖంబులుం బ్రయత్నజ్ఞాన 
సంస్కారంబులనునట్టి తొమ్మిది గుణంబులు గుజుతులగుచు నుండు, 
నయ్యింద్రియంబులకు నర్థంబులతోడి సంబంధంబు గలిగియు నొక్క్మమాటున 
నజ్ఞానంబులు సంభవించకుండుట యొద్ది యదియ యణుమాత్రంబగు మనంబు 
గలదని తెలుపుటకు గుజుతగుచుందు వెండియు. 32 


కం॥ ఎజుంగంబడు నర్థములపై 
గుజియై తగం బొడమునట్టి కోరికలెల్లన్‌ 
మెజసిన మనంబుక్రియలని 
నెజఖవుగం దెలియంగ వలయు నేర్పరులెందున్‌ ॥| 88 


ఇంద్రియేంద్రియార్ధ స్వరూపము 


సీ చెవి చర్మ మక్షులు జిహ్వయు ముక్కును 

నను నివి బుద్ధీంద్రియంబు లైదు 
శబ్దంబు మజియు స్పర్శంబు రూపంబు ర 

సము గంధ మనెడి విషయము లైదు 
పాణి పాయువు గుహ్యపాదంబులును వాక్కు 

నివి యైదు దలంపం గర్మేంద్రియంబు 
లాదాన ముత్సర్ద మానందమును గతి 

యాలాపమును వీని కైదు క్రియలు 


గీ 


గీ 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


దగు మనసు నాత్మ రెండు నంతఃకరణము 
లగుచు నివి యప్రయత్నంబు నంది కూడ 
గలుగు నీ రెంటివలన సంకల్ప మెప్పు 

డిట్టి మార్గంబు నరవరుం డెజుంగ వలయు ॥ 


తనువు బుద్ధీంద్రియంబులర్థంబులెందు 
బాహ్యకరణంబులనంగ నేర్పడి తనర్చు 
నవియు గలుగుట దెలియంగ నగును గోర్కి 
సరణిచే నిశ్చయజ్ఞానసరణిచేత || 


ఇల బాహ్యాంతఃకరణం 

బలు మెలంగుచు నుండు యత్నములు ముందరగాం 
గల యత్నములుడుగుటచే 

గలుగుం గద మనోజయమ్ము గలవారలకున్‌ ॥ 


ఇట్టులింద్రియజయముచే నెపుడు మనసు 
నాత్మయందొనంగూర్చుచు నాత్మహితము 
నేర్చుతోం జేసికొనందగు నీతి, దుష్ట 

నీతి నెజుంగుచు ధరణిలో నృపవరుండు ॥ 


ఇంద్రియ నిగ్రహము లేనివానికి ఫలము 


లీలం దనమనసుం గెలువం 

గా లేని మహీవిభుండు గడు శౌర్యముచే 
వేలావలయితధరణీ 

పాలుర నేరీతి గెలుచుం బ్రాభవ మెసంగన్‌!॥ 


హరియింపుచుం జేతులతుద 

విరసములై యుండునట్టి విషయంబులచే 
నరపతి బోధితుందై తాం 

గరికరణిం గట్టుపడుచు గాసింబడదడే ॥ 


తడ 


తల్‌ 


86 


8 


88 


89 


కం॥ 


వ॥ 


గీ 


గీ 


వ॥ 


శా 


ప్రథమాశ్వాసము ర 


వినుటయుం, గనుటయు, వాసనం 

గొనుటయుం, జవింగొనుట, యంటికొనుటయు, నీ యై 

దును దా మొకటొకటియ ప్రా 

ణిని జెటుపంగం జాలు ధారుణీస్టలియందున్‌ ॥| 40 


అది యొట్లన్నను. తే 


కసవులు దిని శుద్ధి గని దవ్వగా దాంటు 
లేళ్ళు, ఘంటల[(మోంతవల్లం జెడుట 
తరువులం బెకలించు గిరివంటి కరి, పెంటి 
ముట్టుచే మ్రాంకునం గట్టుపడుట 
దీప్తమై కనుపట్టు దీపంబు6 గనువేడ్క 
మిడుతలు దానిపైం బడి మడియుట 
కనరాకం గడు లోంతుంగల నీట నుండు మ 
త్స్యంబు, గాలపుటెరచవిం బొలియుట 


మదముం (గోలంగంబోయి బెట్టిదములగుచు 

నడరు గజముల చెవులతాంకుడులచేతం 

దేంటిదాంటులు నాగులుటల్‌ దెలిసి నరుండు 

విషయములమీంద నాసక్తి విడువ వలయు॥ శల 


విషసమములైన విషయముల్‌ వేజువేజ 

నొనరిచి యొకటి చెజటుపంగా నోపు మనుజుం 

డైదు విషయంబులను జెందునట్టి మనుజుం 

డెంచి చూడంగ నెటుల జయించి యుండు ॥ 43 


ఇట్లయియుండియును వెండియు. ఉత్త 


చాలం గాంక్షలు మాని భూవిభుండు నిచ్చల్‌ సౌఖ్యమందం దగున్‌ 
లీలన్‌ వేళనె భోగ్యవస్తువులచే లేకుండినం గామినీ 

జాలంబున్‌ సరసత్వమున్‌ విభవమున్‌ సౌందర్యమున్‌ శత్రుభూ 
పాలోత్తంసులం ద్రుంచుటల్‌, సిరులు సంపాదించుటల్‌, వ్యర్థముల్‌ ॥ 45 


10 


గీ 


ఉ!! 


చం॥ 


కం॥ 


ఉ|| 


గీ 


ఆంధ్రకామందకము 


ధర్మమున నర్ధ మొనరు, నర్ధమునం గామ 

మలరుం, గామంబుచేత సౌఖ్యంబు గలుగు, 

నట్టి ధర్మంబు నర్ధంబు నడంచి విభుండు 

కామ మొందుట, మృతినాందం గదంగి కొనుట॥ 46 


స్త్రీ విషయ కామమునందలి దోషము 


సంతసమావహింపంగల చంద్రనిభాస్య యటన్న పేరు వి 

న్నంతనె యెంతవానిహృదయంబు తరంగితమై కరంగంగా 
వింతవిలాసముం బొరయ వైేంకపు గుబ్బలు మేలిచూపులుం 
గుంతలముల్‌ జెలంగు నల కొమ్మలం జూచిన నేమి చెప్పంగన్‌॥ 47 


వలపుల సొంపు కెంపు జిగివన్నియ వాల్లడకన్నులం గనం 
గలకలమంచు మించు మృదుగద్దదభాషలు, నేకతంపు చ 

ర్యలు వెలలేని మెచ్చుల యొయారి తుటారి మిటారి యొప్పులుం 
గల కలవాణి యే నరునింగాంకలం బెట్టదు గుట్టు ముట్టంగన్‌ ॥ 48 


జడదారిమనసునైనన్‌ 

గడు రాగముం జెందం జేయుం గాంతామణి యే 

యెడ సంజప్రొద్దు చందురుం 

గడు రాగముం జెందం జేయుకరణిన్‌ ధరణిన్‌ ॥ శం 


ఎంతయు మందయానముల నెంచగ మించి ప్రసన్న లీలలన్‌ 
సంతసమందం జేయంగల చంద్రనిభాస్య లదెట్టివేళ భే 

దింతురు నేర్చుతోడ నతిధీరులనైనం గ్రమంబుచేత నీ 
రెంతయుంగొండలం బలె మహీస్థలియందుం దలంచి చూడంగన్‌ ॥50 


మానమును [గోధలోభముల్‌ మదగుణంబు 

కామమును హర్ష మనుచుండం గలిగినట్టి 

వైరిషడ్వర్గ మడంపగా వలయు రాజు 

వీని విడిచిన సౌఖ్యంబు వెలయుం గాన ॥ ర్‌1 


గీ 


కం॥ 


ఉ|| 


కం॥ 


ప్రథమాశ్వాసము 11 


ధరం గోరికలవల్ల దండాఖ్యుం దనురాజు 
మెజియం గిన్మను జనమేజయుండు 
నధికలోభంబున నల పురూరవుండును 
వాతాపి హర్షంబు వదలకుండి 
మానంబువలన దశాననదైత్యుండు 
దంభోదృవుండు మదంబువలనం 
జెడుటయు, మళథి వీని విడుచుటవలన, నా 
భాగమహీపతి పరశురాముం 


డంబరీషాదులిల నేలినట్టిక్రమము 

లెటింగి, నేర్చరియగు ధారుణీశ్వరుండు 

శత్రుషద్వర్ల మదంచిన, సంతతంబు 

జనులు వినుతింప నేలు నీ జగతి నెల్ల ॥ 52 


విద్యావృద్ధ సంయోగము 
భధ 


ధర సుజనసమ్మతంబగు 

చరితంబున ధర్మమర్థసంగతినిన్‌ స్‌ 

ద్దురునాశ్రయించి విద్యల 

నిరవుగం బతి చదువందగు జితేంద్రియుందడగుచున్‌ ॥ 58 


విద్యలు చెందగా వలసి వేడుకతో గురునాశ్రయించుటన్‌ 

విద్యలు చెందు టెల్ల సరవిన్‌ వినయంబును బెంచుం బూన్న్మిమై 
విద్యలం జెంది సద్వినయవృత్తిం జరించుట యల్ల పూర్వభా 
వోద్యతలీల నాపదల నొందక, వర్థిలు నందుకై ధరన్‌ ॥ ర్‌డ 


జనపతి యీగతిం బెద్దలం 

గనుమని సేవింప సుజనగణసమ్మతుండై 

దనరుం గుజనులు ప్రేరే 

చినయెడ నే కార్యములను జెందక యుండున్‌ ॥ ర్‌ర్‌ 


యబ 


కం॥ 


వ॥ 


కం॥ 


చం॥ 


ఉ!| 


గీ 


చం॥ 


ఆంధ్రకామందకము 


సతతంబుం గళలం జెందిన 
క్షితిపతి యభివృద్ధిం జెంది చెలంగుచు నుందడున్‌ 
సతతంబుం గళలం జెందుచు 


సితపక్షమునందుం జెలంగు సితకరుమాడ్శిన్‌ ॥ 56 
అట్లు గావున. ర్‌7 


గురుం గొలువ వలయు విద్యా 

గరిమను గులగురువువల్లం గలిగిన విద్యల్‌ 

ధర ధనము నయము దానం 

బరమతములు దెలియు నందు ఫలసిద్ధి యగున్‌ ॥ 58 


జగమునకంటె వేటి యయి చాల స్వభావముచేత నుద్ధతిన్‌ 

దగు ధరణీపతిత్వము సదా వినయంబునం గూడం జేయంగా 
ననుర్న గటు బల్మినైన వినయంబుసుమీ నయసిద్ధి, యందుం దా 
మిగులం బ్రధానమై వెలసి మించు వహించు నుదంచితస్థితిన్‌ ॥ 59 


ఈ గతి నీతిరీతిందగి యెల్లపుడున్‌ వినయంబుతోం గడున్‌ 
ధీగరిమం జెలంగు జగతీపతి దా నరదేవ సేవితం 

బై గణనీయ మున్నతమునై తగు శ్రీయుతమౌ పదంబు ను 
ద్యోగము మించంగాంచును మహోన్నత మేరుశిఖాగ్రముంబలెన్‌ | 60 


అధికుందడైన వినయ మందకుండినం దన 

పగజచేతం జిక్కువడుచు నుండు 

నల్పుండైన వినయ మందియుండినం దన 

పగజం గదిమి చిక్కుపటిచి గెలుచు ॥ 61 


జనులకుం గొల్వంగాం దగును జాలంగ రాజు వినీతుండైనచో 
వినయమె భూషణంబు పృథివీపతికిన్‌ వినయంబుం జెంది మె 

ల్లని కరచర్య దానము విలాసము గల్గిన భద్రమూర్తియై 

తనరు గజేంద్రుచందమునందాంజెలువాందు నరేంద్రుండున్నతిన్‌ 162 


ఉ|| 


శా 


కం॥ 


ప్రథమాశ్వాసము 


నీతియు విద్య గల్లు ధరణీపతికిన్‌ వినయంబు భూషణం 
బై తగు నందువల్లం బ్రజ లందరు చేరుదు రందుచే రిపుల్‌ 
భీతిలి కాల్వంజొత్తు రరిఖీకరుండై తగెనేని సర్వ ధా 
త్రీతలమేలు నేలుటలం దేజము సంపద కీర్తి చెల్వగున్‌ ॥ 


శ్రీమద్రామకృపాకటాక్షకలితశ్రీయుక్త యుక్తక్రియో 
ద్ధామాచారవిశేష శేషవిలసద్భాషాసుధాధార ధా 
రామంజుక్రమ ఘోటికా ఖురపుట ప్రక్షుణ్ణ విద్వేష వ 
ద్భూమీనాయకలోక లోకవినుతాంభోజాప్త వంశాగ్రణీ ॥ 


శ్రీ చంచదృట్టరు చి 

క్మాచార్య వరార్య శిష్య యతులిత శౌర్య 
ప్రాచుర్యధుర్య గుణర 

త్నాచల జయలలిత ధైర్య నయవినయ నిధీ ॥ 


పంచచామరము 


ధరా ధరాధిరాజ రమ్యధైర్య వీర్య శౌర్య భా 
సురాసురాగ నాగ పూర్ణ సోమ ధామ కీర్తిమే 
దురాదురాసదోగ్రజన్య ధూతభీతశత్రుభూ 
వరావరాంగ మంజువాక్య వైఖరీ ధురంధరా ॥ 


198 


63 


64 


65 


66 


గద్యము :- ఇది శ్రీమన్మదనగోపాల వరప్రసాదలబ్ద సారసారస్వత భారద్వాజస 
గోత్ర జక్కరాజ యొజ్జనామాత్య పుత్ర సుకవిజన విధేయ శ్రీరామకృష్ణ భక్తివైోభవ 
భాగధేయ వేంకట నామధేయ ప్రణీతంబైన కామందక నీతిశాస్త్రంబను 
మహాప్రబంధంబునందు రాజప్రభావంబును, నయవినయ మనోజయ 
ప్రకారంబును, విద్యా వృద్ధసంయోగ ప్రచారంబును నన్నది ప్రథమాశ్వాసము. 


ఆం(ధ్రకామందకము 


ద్వితీయాశ్వాసము 


కం॥ శ్రీరామచంద్రచరణాం 
భోరుహసేవాధురీణ బుధవినుతసుధా 
ధారామరాళకీర్తివి 
హారా కొందడ్రాజు వేంకటాద్రినరేంద్రా ॥ 


వ॥। అవధరింపుము. 
విద్యావిభాగము. 


గీ నృపతి దలియంగవలయు నాన్వీక్షకియును 
ద్రయియువార్తయు మజియును దందనీతి 
వీని జదివినవారిచే వీనిక్రియల 
నలరువారలచే వినయంబుం జెంది ॥ 


8 


వ॥ అది యెొట్లన్నను నీ నాల్గువిద్యలే సకలమగు జగంబు నిలుపుటకుం 
గారణంబగుచు నుండు వెండియు నాన్వీక్షకి 'త్రయీవిద్య యందలిభేదం 
బగుటచేని (త్రందావార్తాదండనీతులివి వవూండు విద్యలే యని 
మనుమతంబువారు పల్ముచుందుదురు. లోకంబర్థప్రధానంబు గావున వార్తయు 
దందనీతి యను నివి రెండు విద్యలే యని గురుమతంబువారలు 
పల్ముచుండుదురు. సర్వవిద్యారంభంబులు దండనీతియందు నుండుం గనుక 
దండనీతి యొకటియ యని శుక్రమతంబువారు పల్ముదురు. వేజువేజ వీనికిం 
బ్రయోజనంబులు గలుగుటంబేసి యాన్వీక్షకీత్రయీ వార్తా దండనీతులనం 
గలుగు నాలుగు విద్యలు ననునది యీ కామందక మతంబునకు సమ్మతంబు. 4 


క్స్య ఆన్వీక్షకీవిద్యయందెజటుంగగం దగు 
నాత్మస్వరూప మాద్యంతముగను 
ధర్మస్వరూపం బధర్మస్వరూపంబు 


నల త్రయీవిద్యయందమరుచుండు 


గీ 


కం॥ 


గీ 


నర్ధంబుతెజింగు దురర్ధంబు తెజంగును 
వార్తచేం దెలియంగవలయు నెపుడు 
మఠి దందనీతియందెబుంగంగవలయును 
నీతివిద్యలును దుర్నీతివిధము 


దండనీతిని బాయుచోం దక్కినట్టి 
విద్యలవి మూండు మంచివై వెలసియుంది 
యైన విఫలంబులగు లేనియటుల దండ 
నీతి నొందిన విభునకిన్నియు ఫలించు ॥ 


జనవిభుండు దందనీతిన్‌ 

దనరినం బద నెజుంగువారు దక్కినవారె 
ల్లను జదువుచుండ్రు విద్యల 
ననిశంబాసక్తి మించ నంచితమతులై ॥ 


వర్దాశ్రమ వ్యవస్థ 


ధరణి వర్ణాశ్రమముల కాధారమైన 
యట్టివిద్యల రక్షించునట్టి యధిపుం 
డఖీలవర్ణాశమముల వారాచరించు 
పుణ్య మాజవపాలు దాంబొరయు నండ్రు ॥ 


ఇల సుఖదుఃఖంబు లెజింగింంచుకతమున 
నాన్వీక్షక్రీవిద్య యాత్మవిద్య 
యగు దానిచేందత్వ మరసినవాందడెందు 
దుఃఖంబు సుఖమును దొలంగంద్రోయు 
నల బుగ్యజుస్సామములు త్రయీవిద్యయౌ 
ననువుగా నెజబుకతో నందు మెలంగు 
నతం డిహపరములనందును మజియును 
న్యాయమీమాంసలు నంగములును 


16 


గీ 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


ధర్మశాస్త్రపురాణవేదములు నెపుడు 

ధరణిలోపలంద్రయి యనంబరగు వార్త 

(నాం దనరుచుండుం బశుపాలనంబు గృషియుం 

బణ్యమును వీనిచే లోకపాలనమగు ॥) రి 


క్ర వృత్తులను లోకమెల్ల వర్తించుట గీ 
వార్త జీవన మన వరలుచుండు) 
ఆ శికణముంజేయ నధిపతి దందనా 
మము నొందు నతనిసన్నార్గమునను 
బోధించునది నీతి పొందుగా నిందుచే 
నీతిశాస్త్రము దండనీతియయ్యె 
నాదందనీతిచే నఖిలలోకోపకా 
రములైన విద్యలరక్షణంబు 


నాత్మరక్షణమును జేయనగును విభున 

కటులంబరిపాలనము సేయునట్టిరాజు 

రాజనంగ మించి సకలధరాతలంబు 

నేలుం బ్రజ మెచ్చ విఖ్యాతలీలతోడ ॥ 9 


గి 
ఎందుచేతను బురుషార్ధ మెజుంగంబడదు వి 


వేకులకు నందు కలరును విద్యపేరు 
విద్య యను శబ్దమును బ్రభవింపజేసి 
యమరు “విది ధాతు వదియు జ్ఞానార్ధకంబు ॥ 10 


యజనంబు, దాన, మధ్యయనంబు, నివి విప్ర 
లకు రాజులకు వైశ్యులకు సమములు 
సత్ర్రతిగ్రహము, యాజనము, నధ్యాపనం 
బును, విప్రలక ధర్మములు దలంప 


ద్వితీయాశ్వాసము గ్షే/ 


శస్రజీవనముం, బ్రజారక్షణంబును 
క్షత్రియధర్శ్మముల్‌ ధాత్రిలోనం 

బణ్యంబుం, గృషియును, బశుపాలనంబు, ని 
మృహిని వైశ్యులకు ధర్మంబటండ్రు 


క్రమముతోడుత నిట్టి వర్ణముల సేవ 

సేయుటయు శూద్రధర్మ మీ సేవ కారు 

చారణుల్‌ సేయు పనులను జగతిలోన 

ననిశమున్‌ వీరికెల్ల జీవనములండ్రు ॥ క్ష 


గురునింట నుండుట, గురుంగొల్చుటయు, హోమ 
ములు సేయుటయు, వ్రతములు సలుపుట, 
చదువుట ముప్పాద్దుంజన్నీళ్ళ మునుంగుట, 
భిక్ష యెత్తుట, ప్రాణభీతియందు 
గురుంబాయకుండుట, గురువు లేకుండిన 
గురుసుతుం దనతోడం గూడిచదువు 
వాని నల్లనంగూడి వర్తించుటయు, బ్రహ్మ 
చారిధర్మంబులు చదువవచ్చు 


దనుక దండంబు ముంజియుం దాల్చి జడల 

నంటి యైనను మటి ముండుం డగుచు నుండి 

మైనం దగి బ్రహ్మచారి దా నాశ్రమాంత 

రంబు దనయిచ్చం జెందు టర్హంబటండ్రు ॥ 12 


అగ్నులం బూజించి, యతిథుల నర్చించి 
దేవతలకుం బితృదేవతలకుం 

[గ్రమమున నారాధనములం జాల నొనర్చి, 
యిరుప్రొద్దు దానమ్ములెపుడు చేసి, 

ధర్మశాస్తముల వేదముల యర్ధంబుల 
సతతంబును వేడ్మం జదివి, తెలిసి, 


18 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


తమతమయర్థ్ధముల్‌ తప్పక జీవనం గీ! 
బులు చేసికొనుచు, దీనులను బోచి, 


సత్యమున మించి, నిజకులసతులం బర్వ 
వర్జ్ణమైయుండం గూడి, సద్వర్తనమున 
మెలంగనేర్చుట, యాదిగాం గలుగునిదియ 


మహి గృహస్థుల కెల్ల ధర్మం బటండ్రు ॥ 13 (1 


జదలు దాల్చ్బుటయును, బుదమిం బరుండుట, 
మూండువేళల నీళ్ళ మునుంగు, టెప్పు 
దడబినముల్‌ గట్టుట, యగ్నులం గొల్బుట, 
యతిథిజనంబుల నరయు, టెందు సీ 
నదవుల నుండుట, యలకందమూలముల్‌ 
నివ్వరికూళ్ళును నీళ్ళుం బండ్లు 
జీవనంబులు గాంగం జేసి వర్తించుట 
జేజీలపూజలు సేయుటయును 


'బబ్రహ్మచర్యంబు విడువక పరగు టెంచి 
యొరులు దానంబు లిచ్చిన నాల్లకుంట 
మదిని బ్రవ్మానుసంధాన మహిమం గనుట 


ధరణి వనవాసులకు నెల్ల ధర్మ మండు ॥ స్క 
గీ 
అనిశంబు సకలమైనట్టి యుద్యోగముల్‌ 


విడుచుట, ఖీిక్షంబుం గుడుచుటయును 
చెట్లక్రిందట నున్మిచేయుట, ద్రోహంబుం 
దొదరక, సకలజంతువుల సమత 
గనుట, యొద్దియుం బుచ్చుకొనకయుండుట, ప్రియం కం॥ 
బును నప్రియంబుం గైకొనకుడుగుట, 
పలుకుల నియమంబుం గలుగుట, సుఖదుఃఖ 
ముల వికారములేక మెలంగుటయును, 


ద్వితీయాశ్వాస ము 


ధారణాధ్యానములు, బ్రహ్మచారి యగుట 
యొందు బాహ్యాంతరశుచిత్వ మందుటయును 
భావశుద్ధియు నింద్రియప్రకరజయము 
నాది యైనవి ధర్మముల్‌ యతుల కెందు ॥ 


హింస మానుటయును, నిర్జితేంద్రియత్వ, 
మోర్పుం,గరుణయు, నిజమాడునెర్పు, శుచిత, 
సకలవర్జ్ణాశ్రమములవారికిని గల్లి 
యుండంగాందగు, ధారుణీమండలమున ॥ 


వర్ణాశ్రమంబులవారికి ధర్మముల్‌ 
స్వర్ణంబు మోక్షంబు సమకొనంగం 
జేయు నీ ధర్మంబు లేయెడ లేకున్న 
సంకరంబందు నీ జగతియందు 
ధారుణీవిభుండిట్టిధర్మంబులెల్లను 
నడపింపగాం గర్త న్యాయలీల 
నతండు లేకుండిన నడంగును ధర్మంబు 
ధర్మంబు లేకున్న ధరణి చెడును 


సకలవర్జ్ణాశ్రమంబులజాడ లెటింగి 
వానిధర్మంబులెల్లను వరుస నాచ 
రించంగాంజేసి వాని రక్షించునట్టి 
ఘనునకిహమును బరమును గలుగు నెందు ॥ 


ఈ లీలను ధర్మంబులు 

పాలించినయట్టిరాజు ప్రబలుచు నుండున్‌ 
మేలుగ నటుగావున భూ 

పాలుండు దగునాజ్ఞచేతం 'బ్రజ నేలందగున్‌ ॥ 


19 


మర్‌ 


16 


షే 


18 


20 


ఆ|| 


కం॥ 


చం॥ 


ఉ!! 


గీ 


చం॥ 


ఆంధ్రకామందకము 


దండమాహాత్యము 
అధికదందడనమున నళికిపోదురు ప్రజ, 
లల్ప్బ్పదండనమున నళుక రెందు, 


నిటులుగాకయుండ, నిలనేలుపతి యుక్త 
దందనంబె కలిగియుండవలయు ॥ 19 


జనపతి తగుదందనమున 

ననిశము ధర్మంబు కామ మర్థము చెందున్‌ 

ఘనమైన దండనముచే 

మునుగోపము రాదె యడవిమునులకునైనన్‌ ॥ 20 


కడు భయమందంజేయక జగంబును శాస్త్రము మెచ్చ నాజ్ఞయె 
క్కుడు సిరింగోరి సేయందగు క్రూరతమై భయమిచ్చు నాజ్ఞచేం 
దొడరుచునుండు దోషములు దోషమె కల్షినయేని యెయ్యెడన్‌ 
బొడమును హాని యట్లగుట బోవందగుం దగునాజ్ఞచేం బ్రజన్‌ 21 


ఒక్కధనమ్ముకై దొడరి యొక్కరుం డొక్కరి నాక్రమించుటన్‌ 

మిక్షిలి భీన్నమార్గమున మించిన యా జగమందు నాజ్ఞయే 
చక్కిని లేక యుండునెడం జాలగ హింసలు పుట్టి పెద్దమీ 
లొక్కటం జిన్నమీలం దినునోజలు రాజిలుచుండు మెండుగన్‌ ॥ 22 


కామలోభాదికంబుచేం గైకొనంగం 

బడుచు నరకంబులోపలంబడి ముణుంగుచు 

నుండు లోకంబులను నీతియుక్తివిభుండు 

నిలుపు దండంబుచేతనే నేర్చు మెజసి ॥ 23 


అరయ స్వభావలీల విషయంబులకందు నధీనమై పర 

స్పర వనితా ధనంబులకు బారలు సాంపుచు నుండునట్టి యీ 

ధరణి జనంబు మట్టుపడి దందడభయంబున మంచివారిచే 

నిరతము సన్నుతిం గనుచు నిర్మలమార్గముంజెందుం బొందుగన్‌ 24 


ఉ!| 


శా 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ద్వితీయాశ్వాసము 21 


జంటల యాసలం బరవశంబగు లోకమునందు మంచివాం 
డుంట విచిత్ర మాజ్ఞందగియుండు కతంబున యుక్తవర్తనన్‌ 
గెంటదు లోకమాజ్ఞలనె నిక్కమెకాం గులకాంతయుం బతిం 
గుంటిని గొంటునుం దెవులుకొంటును బేదను బాయకుండుటల్‌ ॥ 25 


ఈ చందంబు లెటింగి శాస్త్రగతి మున్నెంతే విచారింపుచున్‌ 
నీచత్వంబులు మానుచున్‌ నియతుండై నిల్పొంది దండంబుచే 
నేచక్రేశుండు భూప్రజన్మెలంపుం దానెవ్వేళ నాభూపతిన్‌ 

వే చెందున్‌ సిరులబ్టిలోమగుడ కందేనిల్బు నేర్లుంబలెన్‌ ॥ 26 


దీనజనరక్షణము ఆ సజ్జనలక్షణము 


అల సమవర్తియనగ నా 

జ్జలు సేయుచు ధర్మమార్గచతురుండగుచున్‌ 

నలువ విధంబున భూజన 

ముల రక్షింపంగవలయు భూపతి యెొందున్‌ ॥ 27 


దీనజన రక్షణంబును 

దానగుణంబును శమంబు దయయును సత్యం 

బూనిన ప్రియవాక్యంబుల్‌ 

మానితమైనట్టి సజ్జ్ఞనవ్రతమెందున్‌ 1 28 


ఘనమగు దయతోడుత నా 

తని యలమటం దనదిగాగం దలంపుచుంగడుదీ 

నుని రక్షింపంగవలయున్‌ 

జనపతి దనుమెచ్చి యఖీలజనము నుతింపన్‌ ॥ 29 


అనిశము దుఃఖసముద్రం 

బున మునింగెడు దీనజనుని బ్రోతురు దయ నే 

జనములు వారలకంటెను 

ఘనులగు సజ్జనులు లేరుగా భువనమునన్‌ ॥ 80 


22 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


మిగుల ననాథులు నార్హులు 

నగుపేదల నూజడించి యాదుకొనంగాం 
దగు వారిమీంద దయనిడి 

జగతీపతి ధర్మమార్గ సంన్థాపకుండై ॥ 


సకల జంతువులను జంపకుందుట యొద్ది 
యదియ పరమధర్మమండ్రు ప్రాజ్ఞు 
లిటులగానం బతి యహింసకుండై దీన 
జనులంబ్రోవవలయు ననుదినంబు ॥ 


తనసుఖమునకై యొవ్వం 

డనదలంబీడించు నాతండాతని కోపం 
బనుపేరిటి యనలముచేం 
గనుగొనంగాంగమలకున్నె కట్టియ పోలెన్‌ ॥ 


కించిత్సుఖమునకై లో 

భించి దయంగుంచి మించి పెద్దలంగడు మె 
ప్పించునె మంచికులస్టుం 

దెంచక యిది పాపమనక యిమ్మహిలోనన్‌ | 


పూనినయట్టి మనోవ్యధ 

చే నలంగుచుంగడుం దేవుళ్ళచేం దలంకుచు రే 
పో నేండోచెడు మెయికిం 

గానెవ్వండు దీనుం జెజఖుపం గడంగును ధాత్రిన్‌ ॥ 


ఆయాసార్జితధనముల 

నాయెడ నొక క్షణము రమ్యమై యొవ్వేళన్‌ 
ఛాయామాత్రంబై తగు 

కాయంబుల నీరుబుగ్గగతిం జూడందగున్‌ ॥ 


81 


32 


388 


తడ 


85 


86 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


గీ 


కం॥ 


ద్వితీయాశ్వాస ము 


బలుగాలి దూలి బ్రీలెడు 
నలమేఘసమూహమట్టులలరెడు విషయా 
రులచేతం జిక్కుపడుదురె 

వలనెజఖుంగు మహాత్ములైన వారలుధరలోన్‌ ॥ 


తొలయతెడి జలములలోపలి 

కలువల చెలికాని నీడగతి సకల ప్రా 

ణుల బతుకు చంచలంబని 

తలంచి విభుండు మంచిపనులె తాంజేయందగున్‌ ॥ 


జగ మెండమావులకు సమ 

మగు క్షణికంబగు నపారమగు నంచును రా 
జగువాండు ధర్మసుఖములం 

దగులుటకై సుజనుపొందె తాం జేయందగున్‌ ॥ 


ఎన్నంగ సుజనులు గొల్వంగ 
నున్నమహీపతులు మిగుల నొప్పుదు రిలలో 
సున్నము చేసిన మేడలు 

పున్నమ వెన్నెలలచేతం బొలుపగు మాడ్మిన్‌ ॥ 


సుజనజనులచేష్టితము భూప్రజకు మోద 
మొసవు లీలను గలువల పొసగం బొదలు 
సరసులును జంద్రకళలు వసంతవనము 
సంతసమొనర్చలేవుగా సంతతంబు ॥ 


దుర్దనసంగతి 


దోసంబనక తపింపం 

గా సుజనుల జేయునట్టి ఖలసంగతి రా 
బేసరణినైనంగానీ 

వేసవి మరుభూమి వోలె విడువన్‌ వలయున్‌ 


23౩ 


8 


868 


89 


త్త 


త్త్నే 


త్తం 


జ. 


కం॥ 


ఉ!| 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


ఆంధ్రకామందకము 


కులమును శీలము చదువును 

గల సుజనులలోనం జొచ్చి ఖలుందేంచును ని 

చ్చలు హేతువు గలుగకె యిం 

గల మెండినచెట్ల నేర్చుగతి నెచ్చోటన్‌ ॥ 43 


సారెకు వాగ్విషంబు వెదంజల్లుచు వక్రగతిన్‌ మెలంగుచున్‌ 

(గూరత సాధుమంత్రములకున్‌ భయ మందక యొట్టివేళయం 
దూరక చిజఖ్ణుబుస్సుమను చుండెను దుర్దనపన్నగంబు ని 

ద్ధారుణి రెండునాలుకలు దార్శొను నెమ్మొగముల్‌ ధరింపుచున్‌ ॥ 44 


బుసకొట్టుటచే నెగసిన 

విసపుపొగ న్నల్లనైన పెడమోములచే 

గసరెడి పాముల పొందుఠలె 

పొసంగున్‌ దుర్దనులతోడి పొందులకంటిెన్‌ ॥ 45 


పిల్లికింూడందిచ్చిన 

గోళ్ళం జేంజివ్వుకొనుచుం గూడుందినుదు 

'స్టైళవధంబుల సుజనుని 

వల్లనె పోషణము గాంచి వానినె చెజిచున్‌ ॥ 46 


ఇలలో ధూర్తజనంబుల 

పలుకులు ములుకులటు నొంచుం బరజనమర్శ్మ 

స్టలములం గడుం దీవ్రములై 

బలువగలం జూపం జాలి భయదములగుచున్‌ ॥ త్త 


మనమున నెంతయుంగినుక మందటిలన్‌ సిరింగోరిరేని తా 
రనిశము సజ్జనావళుల కంజలి పూనుదురట్టులంతకం 

టెను గనుపట్ట నంజలి ఘటింపం దగున్‌ ధర దుర్దనాళికిన్‌ 
వినయగుణంబు మించగ వివేకులు లోకమునందుంబొందుగన్‌ 48 


కం॥ 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ద్వితీయాశ్వాస ము 


మధురవచో విచక్షణత్వము 


లోకమున కెల్ల మోదము 

జోక యొనర్పంగ నోపు చుట్టజికంబున్‌ 
లౌకికమై తగు మాటయుం 

గైకొనంగా వలయు జగముం గడు గెల్బుటకై ॥ 


తేనెలు చిలికెడి పలుకులు 

మానవపతి పలుకవలయు మహిజనమునెడన్‌ 
దానెంత యీవిగలదొర 

మైనన్‌ నిష్టురముం బల్మ నది భయమందున్‌ ॥ 


రొమ్ము మొత్తినపగిది జనమ్ము మిగుల 
నెట్టిపలుకుల వెతపడు నట్టి పలుకు 
పలుకంగా రాదు కడుబుద్ధింగలుగు నృపతి 
యధికమగు వెతచెందినయప్పుడైన ॥ 


చుట్టలయెడం బగతులయెొడ 

గట్టిగం బ్రియ మాడవలయుం గడుం బ్రీయములంగ 
న్పట్టినదొర కేకలం దగి 

నట్టి నెమలిలీల నేరికాప్తండు గాండే ॥ 


కేకుల కేకలు కోకిల 

కాకలి రాచిలుక కులుకు కలికి పలుకులున్‌ 
జేకుజఖం జేయవు ముద మీ 

లోకమునకు సుజనుపల్ములుం బలె నెపుడున్‌ ॥ 


దయ విశ్వాసము మర్యా 

దయు సుగుణాసక్తిం గలిగి ధన మీయందగున్‌ 
నయగతి ధర్మముకొఅకై 

ప్రియభాషల నమృతరసము పెరుగుచు నుండున్‌ ॥ 


205 


త్ర 


5్‌0 


ర్‌ 1 


ర5్‌2 


ర5్‌త 


ర్‌డ్క 


26 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


ప్రజం దను నుతింప నధికసంపదల మించి 
పలుకుం దేనియ వెల్వారం జిలుకుచుండ్రు 
చెలంగి సత్మార మెవ్వరు చేయుచుండ్రు 
వారె నరులై చరించు దేవతలు భువిని ॥ 


పావనుండై యాస్తికుండై 

దేవతలం గొలువవలయు దేవతలబలెన్‌ 
భూవిభుండు గురులం గొలువం 

గావలెం దనవలెనె మిత్రుం గనుగొనవలయున్‌ ॥ 


సురలను సత్మర్మముచే 

గురులను మొైక్కుటలచేతం గువలయపతి స 
త్ప్పరుషుల సుచరిత్రముచేం 

బరితుష్టులం జేయందగు శుభంబొదవుటకై ॥ 


మానినుల భటులం టబ్రేమను 

దానముచే బంధుమిత్రతతి బహుమానం 
బూనుటచే దాక్షిణ్యము 

చే నితరులం గైవసంబు సేయంగ వలయున్‌ ॥ 


మహాత్ముల వర్తనము 


ఒకరికాంతల నింద నొనరింపకుండుట 
'పెద్దలబ్దయెడ దయం బెట్టుటయును 
నిజధర్మముల నెల్ల నిచ్చం బాలించుట 
యందతియెడం బ్రియమాడుటయును 
కలిమి యెంతగంగల్లి గర్వించకుండుట 
యొరుల సంపదలకు నుడుకమియును 
బంధుజనంబులం బాయక యుండుట 
తనవారితోడుత నెనసియుందడు 


ర్‌ర్‌ 


5్‌6 


ర్‌/ 


5్‌8ి 


గీ 


చం॥ 


ఉ|| 


ఉ|| 


ఉ|| 


వ॥ 


గీ 


ద్వితీయాశ్వాస ము 


టెనసి వారల మనసురా మనుచుటయును 
బరులం బరితాపములు బుట్టం బలుకకుండు 
టఖీలజనములు వినుతింప నలరుటయును 
వసుధ నివియె మహాత్ముల వర్తనములు ॥ 


చెలిమి దలిర్చ నింటి కెడసేయని చుట్టము వచ్చెనన్న ద 
వ్వులకెదురేంగి వేడుకం గవుంగిటం జేరిచి యాదరించి తాం 
గలిగినకొద్ది నిచ్చి యధికంబగు ప్రాణమునందు వంచనల్‌ 
గలుగక యోర్చ్పు గల్లి యుపకారమె చూపుట సాధుకృత్యమౌ।। 


ఎల్లెడ ధర్మయుక్తులయి హెచ్చరికం దగ సంచరించు నా 
తొల్లిటివారిమార్గములు ద్రోయని మంచిగృహస్టులెల్ల వ 
ర్తిల్లైడు నట్టి మార్గమిది దీన మెలంగెడు నట్టివారికిన్‌ 


మొల్లముగాంగంగల్లు నిహముం బరముం బరిపూర్ణకీర్తులున్‌ [1 


నిచ్చలు నిట్టిమార్ద్గమున నిల్పినబుద్ది దలిర్చు వానికిన్‌ 
ట్‌ గ భ్‌ 


నిచ్చలమైన శత్రువును నెయ్యపుం జుట్టముగాంగం బొందుందా 


నెచ్చట నిట్లుగావున మహీపతి మచ్చర మూడ్చి యీ జగం 
బిచ్చ వశీకరింపందగు నింపగు సద్వినయంబు పెంపునన్‌ ॥ 


ఎక్కుడు గర్వమొందుపతి యెక్కడ భూప్రజనెల్లంగూర్చు బా 
గెక్కడ యైన నింపు లెనయించెడి పల్ములం బల్మి త్రాళ్ళచే 
మిక్కిలిచుట్టిపట్టినను మీరక నిల్మడంజెంది వారుం దా 
నొక్కెడనై ననుం గడవకుండుచుం గైవసమౌదురెంతయున్‌ ॥ 


ఇది మధురవచనప్రకారంబింక సప్తాంగంబు లెటింగించెద. 
సప్తాంగ పరిరక్షణము 

రాజు మంత్రియు ర్యాష్టదుర్లములు కోశ 

మును బలంబును జుట్టములనంగం దనరి 


యొకటి కొక్కటి కుపకార మొనరం జేయు 
నట్టి సవ్తాంగమును రాజ్యమనంగం దగును ॥ 


ఐ2/ 


ర5్‌9 


61 


62 


63 


64 


65 


28 ఆంధ్రకామందకము 


కం॥ ఒక యంగము లేకుండిన 
వికలంబై రాజ్యమెందు వెలయదు గానన్‌ 
సకలాంగంబులు గలుగన్‌ 
బ్రకటింపుచుం బతి పరీక్షంబరికింపందగున్‌ ॥| 


కం॥ మును దా గుణసంగతుందడై 
జనపతి దరువాతం బూని సకలాంగములున్‌ 
ఘనముగం బరీక్ష 'సేయన్‌ 
జను ఘనమనుజేశులెల్ల సన్నుతి సేయన్‌ ॥ 


కం॥ ఓజం జెలంగని వానికి 
రాజత్వము బూని నిలుపరాదట్లగుటన్‌ 
రాజితగుణగణములచే 
రాజిలు నరవరుండు నొందు రాజత్వంబున్‌ ॥ 


ఉ॥ చెందక చెంది నిల్మడలం జెందక యుండెడు రాజసంపదల్‌ 
నెందును సద్దుణావళులం జెందిన యట్టి మహీతలేశులన్‌ 
నందిసుమంతలేక తగి సన్నపు సున్నపు గారకట్టుచే 
నందములౌ తటాకములయందు జలంబులు నిల్బుకైవడిన్‌ ॥ 


వ॥ అందు రాజ గుణలక్షణము. 


ఫీ మేలెజుంగుట గులశీలముల్‌ సత్యంబు 
సత్త్సంబు ప్రాయముత్సాహగుణము 
మొగమోటమును వేగమునంబనుల్‌ సేయుట 
బుద్ధియుం దృఢభక్తి వృద్ధసేవ 
మటి లోకువైన సామంతులు గల్గుట 
ఘనులైన భటులచేం దనరుటయును 
ధర్మంబు దానంబు ధర్మసహాయంబు 
గలిగి ముందరి కార్యములు నెజుంగుట 


66 


67 


68 


"70 


ద్వితీయాశ్వాసము 29 


ఆ||వె[దనకుం దగిన కార్యమునం టబ్రవర్తించుట 
మోసపోవురీతి మొనయ కుండు 
టాదియైన సద్దుణావళి గలరాజు 
మిగులం బ్రజకుం జేరం దగినవాండు ॥ 77% 


సీ బలిమి ప్రాథిమయును దలపును వాక్సాతు 

రియు నాయకత్వ మింద్రియజయంబు 
నాజ్ఞాధరుండయ్యు నలరుటయును వైరి 

దగిలి వచ్చిన నిల్వంగలుగు టెందు 
నలశిల్పమార్గముల్‌ దెలియుట దుష్టశి 

క్షణము శత్రునివేళం గనెడి శక్తి 
సంధివిగ్రహముల చందంబులెజుంగుట 

దేశకాలంబుల తెజంగు గనుట. 


గీ। గుప్త్రమంత్రుండగుట గూడంబెట్టెడి నేర్చు 
గలిగి వెచ్చపెట్టంగలుగుటయును 
మడియు[గ్రోధలోభమదములు చపలత 
విడుచుట ధరభూమి విభుగుణములు 72 


స్నీ విననిచ్చగించుట వినుట యర్థమును గ్ర 
హించుటయు మథి ధరించుటయును 
నూహల చేత నపోహంబుచే నిశ్చ 
యించుటయును దత్వమెజుగుటయును 
బుద్ధిగుణంబులే పొలుపొందు మజియును 
దక్షతయును శీఘ్రతయును గినుక 
శౌర్యము ననంగ నుత్సాహ లక్షణములే 
నివి గల్గువాండె మహీవిభుండు 


80 


గీ 


గీ 


ఆ|| 


ఉ|| 


ఆంధ్రకామందకము 


త్యాగమును సత్యమును శుచిత్వంబుననంగ 

నమరుచుండును మూండు మహాగుణంబు 

లిట్టి మూండు గుణంబుల నెసంగు నట్టి 

జనపతిని దానె చెందును షడ్దుణములు ॥ 73 


మజియును మ్రాన్సాటు మచ్చరంబును దుర్ద 
నత్వంబుం బరపీదడనంబు నీర్ష్య 
కల్లలాడుటయును గరువంబు మానుట 
బ్రయదర్శనంబు శక్తియుం గలుగుట 
వినుతగాంభీర్యుండై వృద్దోపసేవియె 
యలరుట మంచిమాటలం బలుకుట 
సరసత సద్దుణజాలంబు పై నను 


రాగంబు గలుగుట రాజగుణము 


లిట్లు తగు నాత్మసంపదనెసంగి నీతి 

సరణి నిసుమంతయును మీటి చనక లోక 

చర్యలెల్లను గనుంగొంచు జనులం దండ్రి 

చాడ్పునను బ్రోచువాండెపో జనవిభుండు ॥ 77 


ఎట్టి గుణములంది యేనీతి నడచినం 

'బ్రజలు దన్ను జేరి భక్తింగొల్తు 

రట్టి గుణములంది యారీతి నడువంగా 

వలయు రాజు భూమివలయమందు ॥ "7ర5 


ఎందును దుర్గుణుండగు మహీపతియైనను మంచిబంట్లందాం 
జెందిన సద్దుణుండగుచు శ్రీల వహించును గాక దుష్టులం 

జెందిన రాజు పాములను జెందిన గందపు మ్రానువోలెం దా 
నిందితుందై జనంబులకు నిచ్చలుం. చేరగరాక యుండండే ॥ 76 


కం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ద్వితీయాశ్వాస ము 


పరమపవిత్రులం గులజుల 

సరసులం బ్రజనెల్లంగైవసముగా నిచ్చల్‌ 

ధర మెలంగు క్రోధరహితులం 

బరిజనములం జేయవలయుం బార్థివుండెందున్‌ 


అందు 


చెదుగులగు గడుసుమంత్రులు 

కడు సన్నార్దంబులుడుగంగాం జేసి పతిం 
దొడింబడం జెజుతురు గనుక 

య్యెడ మంచిప్రధానుతోడ నెనయంగ వలయున్‌ 


నిజముగ సిరిం జెందినచో 

సుజనుల భుజియింపంజేయం జొప్పడు పతికిన్‌ 
నిజముగ నటువఠతె సుజనులు 

భుజియింపని సిరులు వ్యర్థములు ధరలోనన్‌ ॥ 


కులమును బావనతయు వడి 

గలతనమును దందనీతి గడుం బనింగొను నె 
ప్పులు ననురాగముం జదువును 

గలవార లమాత్యజనులు గావలెం బతికిన్‌ ॥ 


తరుణులయొడ ధర్మమునెడ 

నిరవగు నర్ధమ్మునెడం బరీక్షితుండు సదా 
పరిశుద్దుండనగం బరగున్‌ 

ధరణీపతి యిట్టి మంట్రిందానేలందగున్‌ ॥ 


కడు మహోత్సవవేళం బొడగను వేళలం 
గనుపట్ట నిచ్చిన కాన్మయండ్రు 

భూజనంబులచెంతం బొరసిన యదియెల్ల 
పొరబడి యనుపేరం బరగుచుండు 


8 


78 


80 


81 


82 


32 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 
పగిది రొక్కములోనం బట్టి భక్షించిన గ్‌! 
ేయరి పట్టుబడియనం బరగుచుందడు 
నితరుల కార్యంబు లీదేర్చుటకు లోన 
లాంతుగాం బట్టిన లంచ మండ్రు 


వీనిం బొరయని మంత్రిగా విభుండు లెస్స 
యెజింగి యుపధా విశారదు నరయవలయు 
నట్టి మంత్రియుం బ్రజలకుం గొట్టుగాక 
పతిహిత మొనర్చి యతనిచే బ్రతుకవలయు ॥ 


వ॥ 


88 
ఆ|| 


మజథజియుం జెప్పినవెల్ల మజవక చతురుండై 

పనులయం దాసక్తిం బరగు, టెందు 
నౌంగాములెల్ల నూహాపోహలొనరించి 

యిది తప్పదని నిశ్చయించి కొనుట 
నిశ్చయించినవెల్ల నెమ్మది మజవక 

చెలంగి మంత్రంబు రక్షించి కొనుట 
దేశకాలజ్ఞుండై తెలివితోడుతం గార్య 

సిద్ధులం [గ్రమ మొప్పం జెందుటయును 


గీ 


నృపతి మజిచినపని దానె యొచ్చరించి 
మంచి మార్గంబుచేతం గావించనేర్చు 
టాదిగాంగల్లి యుండెడు నట్టివెల్ల 


ప్రాజ్ఞులగువారు మంత్రి సంపద యటండ్రు ॥ రడ 


కులశీలబలములు గలిగి స్వదేశస్థుం 
డై నృపతికి వశుందైన వాండు 
కనుగల్లి కడుమాటకారియై ప్రోడయై 
యుత్సాహియై యుక్తి నానరువాండు 
చపలత (మ్రాన్సాటు జాజంజేసినవాండు 
బడలికలకు నోర్చి పరగువాండు 
పావనత్వంబుం బ్రభావంబు శౌచంబు 
నిలుకడ సత్యంబు గలుగువాండు 


గీ 


యది 


ద్వితీయాశ్వాసము 38 
సత్వమును మైత్రి ధారణాశక్తిం గలిగి 
ప్రజ్ఞ యారోగ్యమును దృఢభక్తింగలిగి 
శిల్పములెటింగి వైరముల్‌ సేసికొనని 


వాందమాత్యవరుండు గావలయుం బతికి ॥ వో 


మతియును. 86 


పురోహిత గుణకథనము 


దందనీతియందుం ద్రయియందు మిగులంగ 
నూహ గలుగ వలెం బురోహితునకు 
నతం డధర్వవేదగతిచేత నెప్పుడు 


శాంతి పౌష్టికములు సలుపవలయు ॥ 87 


మటథి పురోహితులందును మంత్రులందు 
శాస్రదృష్టియుం బనుల యొచ్చరికె లనంగ 
గలుగు నీరెండు గుణములు దెలియవలయు 


నది యెజుంగువారితోంగూడి యధిపవరుండు ॥ 88 


స్వజనంబుచేం గులన్థానముల్‌ పనులందు 
దృఢచిత్తుండాటయు. దెలియవలయు 
జ్ఞానసంపదయు దక్షతయును బ్రతిభయు 
నల యలంకృతులందుం దెలియవలయు 
ధారణాశక్తి సత్యముం బ్రగల్బత కథా 
యోగంబులను గనుంగోంగవలయు 
మైత్రి శెాచముభక్తి యీత్రితయము వ్యవ 
హారంబులంబట్టి యరయవలయు 


ధైర్యమనురాగయుక్తి కృత్యములయందు 
నిలుకడయుం గ్రేశములకోర్వంగలుగుటయును 
గడు ప్రభావంబు నుత్సాహ గౌరవంబు 


నాపదలవేళ మంత్రియం దరయవలయు ॥ 89 


తడ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


సత్యంబు బలమును సద్వర్తనంబును 

దెవులు లేకుండుట దెలియవలయు 
సహవాసులైనట్టి జనులచే మజియును 

శుభరూపుండగుటయ క్షుద్రుండగుట 
వైరంబు లేకుండ వర్తింప నేర్చుట 

వెజపును జపలత విడుచు టయును 
బ్రత్యక్షగతిచేత భావించవలయును 

గానుపించని గుణగణములెల్ల 


కార్యములచేత నెప్పుడుం గనంగవలయు 

నట్టి క్రియలకు ఫలముచే నరయవలయు 
నిన్నిరీతుల లెస్స పరీక్ష చేసి 

మనుపవలయును మంత్రుల మనుజవిభుండు ॥ 


మంత్రి పురోహితుల కార్య ప్రయోజనము 


నరపతి దుర్వర్తనమునం 

జరియించిన మాన్సవలయు సచివజనంబుల్‌ 
నరపతియు సచివవాక్యము 
గురువాక్యముపోలె నెన్నికొని నడవందగున్‌ ॥ 


జనపతి యొచ్చరి కడలిన 

మనుజులు గడుం జెడుదు రితండు మది నెచ్చరికన్‌ 
దనరిన మనుజులు బ్రతుకుదు 

రినుచేం దామరలగుంపు లింపొందుగతిన్‌ ॥ 


అలరెడుమతి నుద్యోగము 

గలిగిన యాయాయి కార్యకర్తలచే ని 

చ్చలు రాజు దెలియునట్లుగం 

దెలిపించుచు మంత్రి దాను దెలియంగవలయున్‌ ॥ 


90 


91 


92 


93 


కం॥ 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ద్వితీయాశ్వాస ము 


జనపతి యనీతి నడచిన 

ననిశము వారించువారె యతనికి హితులౌ 
జనులును గూరిమి బంధువు 
లనుంగుంజెలికాండ్రు గురువులై తగువారున్‌ ॥ 


తా మఠి చదివిన రాజును 

గామాంధుండగుచు నుండుం గడు నృపమహిమన్‌ 
గామాంధుందడైన జనపతి 

యేమిటం జెడుపనులు బూనం డీ మహిలోనన్‌ ? ॥ 


కామమున మదంబున సహంకారమహిమ 
నంధుండై జాథి పడంబోవునట్టి పతికి 
చుట్టములు మంత్రులును జిప్పినట్టి నీతి 

అ అ 
దండయై యుండు నెపుడుం గైదండ యగుచు ॥ 


జనపతి కామాతురుండై 

గనుచుండియుం గానలేండు గావున నతనిన్‌ 
నెనరగు చుట్టపు వెజ్జులు 

వినయాంజనమిడుచు మాన్సి వెలయింపం దగున్‌ ॥ 


మదయుతుండు దుర్నయుండై 
పొదలెడు నృఫుంగొలుచు మంత్రి పొందపకీర్తుల్‌ 
చెదరని ముదమునం బొదలెడి 

మదమేనుంగు దిద్దలేని మావంతుగతిన్‌ ॥ 


రాష్ట్ర సంపత్స్వరూపము 
భూమిగుణంబున రాష్ట్రము 
దా మించును రాష్ట్ర మెంత దనరినయేనిన్‌ 


భూమిపతికి మంచిది యెం 
తే మహి యటుగాన మంచిదియె కావలయున్‌ ॥ 


85 


రశ 


95 


96 


9/7 


98 


99 


86 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


కరపట్టణములపై గనులు ద్రవ్యంబులు 
జలములు ధాన్యముల్‌ చాలంగలిగి 
యావులకును మంచివై మనోహరములై 
మేలైన యూళ్ళచే మించం గలిగి 
వారణంబులం బొల్ఫు వనదేశములు గల్లి 
నీళ్ళ త్రోవలచేత నేల త్రోవ 
చే, నీటికాల్వలచే నొప్పు భూములు 
నరనాయకులకును సిరులొసంగు 


మొరములును జౌడు 'కొడపలు ముచ్చుబంట్లు 
చెట్లు మిట్టలు6 బుట్టలు వెట్టందనము 
అ ల అ ల 
గుండ్లు ముండ్లును బాముల దండ్లు గలు 
వసుధ యొవ్వేళ సంపద లొసంగ లేదు ॥ 100 


(గ్రామ లక్షణము 


తనకును జీవనంబొనంగూర్చి శత్రు బా 
ధలకోర్ప్చి భూగణంబులం దనర్చి 
జలములూరెడిచోట్లు గలిగి గట్లకు నున్మి 
పట్టులై కోమట్లు బనులవారు 
గాంపు లుద్యోగముల్‌ గాంచి దున్నాడువారు 
గడుంగల్లి యనురాగ గరిమం జెలంగి 
పశు సంతతులుగల్లి బహుదేశ జనులచే 
నాకీర్ణమగుచు ధనాధ్యమగుచు 


అరయ ధార్మికోపేతమై వ్యసని మూర్చు 

నాయకుండు గలు దేశంబు నరవరుండు 

బహుళయత్నంబునను వృద్ధిపజచి ప్రోవ 

వలయు బతియందు సంపదల్‌ వెలయుంగాన ॥ 101 


1. కదడపులు 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ద్వితీయాశ్వాసము 8 


కోట లక్షణము 


చెలువమై విరివియౌ సీమ చాలంగం గల్లి 
చెజకు రాజనములచేలు గల్లి 
కలువలు దామరల్‌ గల యగడ్తలు గల్లి 
వనములు గొండలు గనులు గల్లి 
కోటలు నున్నతగోపురంబులు గల్లి 
మేడల వాడల మించుగల్లి 
కపురంబు గస్తూరి గల్లు పేటలు గల్లి 
కరితురగాదులగ్గలము గల్లి 


యేర్ల మిట్లల గట్లుల నెన్నం గల్లి 
న్‌ రలు లు ౧ 
ధీరులును శూరులును గలవారు గల్లి 
కవులు జాణలు గాంతలు ఘనులు గల్లి 
సిరులు గల రాజధాని వసించవలయు ॥ 102 


జలమును ధనమును ధాన్యము 

గలుంగును మందడులకోర్వంగల దుర్గము గా 

వలయుం బతికి లేకుండిన 

నల గాలిందూలు మేఘ మనంగాం దూలున్‌ ॥ 108 


జలదుర్గము గిరిదుర్గము 
స్థలదుర్గము వనముచేతం దగు దుర్గము ను 

మృ్మలి గల దుర్గము దుర్గం 

బులుగాం బాటింపవలయు భూపతి యుందున్‌ ॥ 104 


జలములు ధాన్యము లాయుధ 

ములు రసవర్గములు యోధముఖ్యులు యంత్రం 

బులు గల్లి రక్షణముచే 

నలరెడు దుర్గంబు దుర్గమనం జెలువొందున్‌ ॥ 105 


88 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


తొలంగిపోం జోట్లు గల్గిన దుర్గములును గీ 
మడుంగులును గల్లి తుప్పరేగడలు గల్లి 

యలరు భూములు సిరులు గావలసినట్టి 

నృపతి కుండుటం దగునండ్రు నీతివిధులు ॥ 106 


భండదారము 


ఆదాయమధికమై యల్ప వ్యయముం గల్లి ళ్స| 
సారె వెచ్చించినం దీజిపోక 
ముత్తెముల్‌ రత్నముల్‌ మొదలుగాం గల్గిన 
సకలవస్తువుల కాశయము నగుచు 
నాప్తులైన యుండెడి నధికారులును గల్లి 
ధర్మంబుచే నూర్జితంబు నగుచు 
తరతరంబులనుంది తగ నూర్జితంబునై 
పొగడొంది దేవతాపూజం జెంది 


పరగు భందడార మెందును బలముం బ్రోచు గీ 
కొజకు ధర్మార్ధములను బేకూర్చుకొజకుం 

గడవగారాని యాపదల్‌ గడచుకొజకు 

రక్షణము సేయవలయును రాజవరుండు ॥ 107 


బలము కం॥ 


మెటియై పెద్దలనాటి మూంకలు గల్లి 
బహువిధ యోధులంబలసి వివిధ 
యుద్ధంబులకు నోర్చి యొనంగూడి వశ్యమై 
తనచేత నెపుడు జీతములు గాంచి 
వడిగల తనమునం గడుం బ్రసిద్ది వహించి న 
యన్ని కైదువుల నేర్పగ్ధలించి 
పూజగాంచిన గుజ్జములు నేనుంగులు గల్లి 
బలమైన రాచవారలం జిలంగి 


ద్వితీయాశ్వాస ము 


నేర్పరులు గల్గిపోటజ్జ నేర్చి యొట్టి 
పనులయందును మొనలందు బడలికలను 
జెంద కెయ్యెడ భేదంబుం జెందకుండ 

బలము గలుగంగ వలయు భూపతికి నెందు ॥ 


మిత్ర లక్షణము 


కులవంతుండై సత్వగుణము గల్లినవాని 
బహుసహాయజ్ఞుండై పరగువాని 
శూరుండై ఘనదానశూరుండై తగువాని 
మంచిమాటలచేత మించువాని 
సిరిగల్లి ఖోదంబుం జెందకుందెడివాని 
ననురక్తుండై దక్షుందైనవాని 
సౌమ్యుండై శుచియునై జ్ఞానియైతగువానిం 
దరతరంబునం జెల్మిం దగిన వాని 


నిచ్చమైం గూడి వేగంబె వచ్చువాని 

నెందు సమసుఖదుఃఖుందై యెనయువాని 
నాపదలయందు వదలని యట్టివానిం 
దనకు మిత్రునిగాం జేయందగును బతికి ॥ 


తనయందు నెట్టి వేళల 
ననురాగము గల్లియుండు టదె సంక్షేపం 
బున మిత్రలక్షణంబగు 


మనుజేంద్రుండిట్టి విధము మదిం దెలియం దగున్‌ ॥ 


మిత్రుల భేదములు 


బెరసులు నందు సంబంధులైనవారు 

కడంగి దేశక్రమాగతుల్‌ క్రమముతోడ 
రక్షణముం జెందువారును రాజునకును 
బలుదెజంగుల మిత్రులు దెలియవలయు ॥ 


89 


1086 


109 


110 


క. 


త్త 


వ॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


అది యెట్లన్నను. 112 


మేనమామలసుతుల్‌ మేనత్తసుతులును 
మెనయల్లుండ్రును మేనమామ 
లును దల్లిచెల్లైలి తనయులు నాదిగా 
నౌారసమిత్రులై యలరి మింతు 
రల్లుండ్రు బావలు నాలి తోంబుట్టువుల్‌ 
సంబంధమిత్రులు జగతి నెన్న 
గదిరాజు నవ్వలికదడనుండం దగువారు 
దేశక్రమాగతుల్‌ దెలిసి చూడ 


నాపదలయందుం దనచేతం బ్రోపుం గనుచు 

మెలంగువారలు రక్షితమిత్రులగుదు 

రిట్టి నలువురు మిత్రుల నెజటింగి చాల 

మైత్రి గావింపం గాందగు మనుజవిభుండు ॥ 113 


దూరమున నెదురుకొనుటయు 

సారెకు సమయమున నీయంజాలుట మనసుల్‌ 

చేరికగా మాటాడుట 

కూరిమితో మిత్రుం గూర్చికొను చందంబుల్‌ ॥ |. 


ఇలం దనకు మంచిమిత్రుండు 

గలుగుటకున్‌ ఫలము ధర్మకామార్థంబుల్‌ 

గలుగందగు నీతివర్గ్షము 

గలిగించని మిత్రు విడువంగాం దగుం బతికిన్‌ ॥ 115 


మునుమునుపు గొంచెమై నడు 

మను బ్రబలుచుం బోవంబోవ మజిమటి ఘనమై 

యొనరుచు నెడనెడం గూడక 

యెనసి లసన్నైత్రి వెలయు నేజుంబోలెన్‌ ॥ 116 


కం॥ 


కం॥ 


చం॥ 


చం॥ 


శా 


కం॥ 


ద్వితీయాశ్వాసము శ 


దొర యాప్రకృతి గుణంబుల 

బరగిన నుతికక్కి నిక్కి బవరమ్ములలో 

నరివరులం గూల్చి పొల్చుం 

గరువలి మేఘములం గూల్చు కరణిన్‌ ధరణిన్‌ ॥ 1గ7 


జనపతి యీ రాజ్యాంగము 

లఅనువొందంగం గూడి నిచ్చలాదర మెచ్చన్‌ 

జనపదము లేలంగాం దగు 

ఘనమగు తత్పాలనమునం గడుసిరిం జెందున్‌ ॥ 118 


అమరెడు లీల నీ ప్రకృతులందు వసింపుచు నంతరాత్మ ని 

కము సచరాచరంబగు జగంబున నిండినరీతి భూవిభుం 
దడమరుచు నున్న యీ ప్రకృతులందు వసింపుచు నేర్చుమీజ ని 
కము సచరాచరంబగు జగంబునునేలు మహాప్రభావుండై ॥ 119 


క్రమమున నిట్టిరీతిం బలుకం దగి యొప్పెడు రాజ్యమెంచంగా 
నమరును నిల్మడై ధనమునై ధరణీపతికట్టి రాజ్యము 

త్తముండగు మంత్రి గల్లినను ధర్మముం గామము నర్థసంపదన్‌ 
సమధికలీలచే నొసంగి సంతతకీర్తులు నిల్పుంబొల్పుగన్‌ ॥ 120 


శ్రీవాణీజయసారధీరసుకవి శ్రేణీనుతాచార వి 
ద్యావర్దాశ్రమపాలనోర్జితనయవ్యాపార దీనావన 
ప్రావీణ్యాంచితసద్విచార వినయప్రారంభణాధార వీ 
క్షావిభ్రాజిదయాప్రసార విలసత్సష్తాంగరాజ్యస్థిరా | 121 


శంకరనుత రఘువరపద 

పంకజ భృంగాయమాణ పావనహృదయా 

కొంకణ కోలాహల బిరు 

దాంక మహాసమరవిలస దయనిశ్శంకా ॥ 122 


శల ఆంధ్రకామందకము 


మాలిని ॥చతురగుణవిశేషా సత్యభాషావిభూషా 
యతులితగుణధానా యాశ్రితాంచన్నిధానా 
(శుతిపథయుతచర్యా శూరసంస్తుత్యశౌర్యా 
సతతజయవిహారా సంగమాంబాకుమారా ॥ 1293 


గద్యము :- ఇది శ్రీమన్మదనగోపాల వరప్రసాదలబ్ధి సారసారస్వత భారద్వాజ 
సగోత్ర జక్మరాజ యొజ్జనామాత్యపుత్ర సుకవిజన విధేయ శ్రీరామకృష్ణ భక్తివెభవ 
భాగధేయ వేంకటనామధేయ ప్రణీతంబైన 1కామందుక నీతిశాస్త్రంబున 
విద్యావర్దాశ్రమ పాలన ప్రభావంబును దీనజనరక్షణంబును సజ్జనలక్షణంబును 
మధురవచో విచక్షణత్వంబును నప్తాంగవరీక్షణంబును నన్నది 
ద్వితీయాశ్వాసము. 124 


1. కామందక 


కం॥ 


వ॥ 


కం॥ 


మ॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 
తృతీయాశ్వాసము 
శ్రీదేవచోళవంశమ 
హోదధిపరిపూర్ణదచంద్ర యురువిక్రమ సీ 
తాదయితచరణసేవా 
త్యాదర కొండ్రాజు వెంకటాద్రి నరేంద్రా ॥ 


ఆకర్ణింపుము. 
స్వామ్యనుజీవివృత్తప్రకరణము 


వినయంబు మంచినడవడి 

యును సిరులును జేరం దగిన యుత్తమగుణముల్‌ 
దనరంగం గల్పవృక్షం 

బనందగు పతిం గొలువవలయు ననిశము భృత్యుల్‌ ॥ 


కొనియాడం దగునట్టి సంపదలు గైకోవచ్చుం గాలాంతరం 
బుననైనన్‌ ధర నెట్టివానివలనన్‌ మోదంబులౌనట్టి వా 

నిని జాలంగ ధనంబు లేనియపుడు న్మేలెంచి కొల్వందగున్‌ 
ఘనతన్‌ సజ్జనసేవ్యుండై చతురుండై కన్పట్టినన్‌ బంట్లకున్‌ ॥ 


కుటిలాత్ముం గొల్చి సిరిం గాం 
చుటకంటెను నూరకుంట సుగుడిదనం బా 
కటం జిక్కి స్రుక్కితగ నె 

చ్చటనైనను నిల్చి మొద్దుచందంబొందన్‌ ॥ 


అనిశము నీతివిరోధము 

నన మెలంగుచు బుద్ధిలేని నరుం డరిసిరులన్‌ 
ఘనముగం బ్రబలంగం జేయుచుం 

దనకుంగల సిరులతోడం దాం గడు నొగులున్‌ ॥ 


ర్తేర్వ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


ఆంధ్రకామందకము 


చతురుండు నవికారుండు ని 

శ్చితమతికార్యుండు యత్నశీలుండు నగుభూ 
పతి వేళ యెజుంగ నేర్చిన 

సతతము దమ నెలవునం బొసంగంగ నిల్ఫున్‌ ॥ 


అప్పుడు మీందట శుభమై 

చొప్పుడు పని బడలియైనం జొప్పడు సేయన్‌ 
దప్పక లోకవిరుద్ధము 

లెప్పుడు సేయంగవలవదెచ్చటం బతికిన్‌ ॥ 


అడుసునం గలిసిన నువ్వుల 

వడిసిన నూనియయు వదడుసు వాసనచేతన్‌ 
జదునటుల సకలగుణములం 

బుడమిం గూటువగుణంబె పొదువుచు నుందున్‌ ॥ 


చదలేటి జలములైనను 

నుదధిం దగంగలసెనేని యుప్పనివట్లౌ 
నది యొథజింగి కుపతిం గొలుచుట 
విదితముగా విడువవలె వివేకులకెల్లన్‌ ॥ 


మతియుతుండు బడలియైనను 
క్షితి దైన్యములేని బ్రతుకుం జెందంగవలయున్‌ 
ధృతిమీణ నట్లు నడచిన 

యతని మహీవిభుండు మెచ్చు నందటికంటెన్‌ ॥ 


కనుంగొనం బొల్చి నిల్మడలం గైకొని సజ్జనసేవ్యుండై కడున్‌ 
ఘనత వహించి పుణ్యములు గాంచి నుతించగ మించునేలికన్‌ 
వినయము నీతిమార్దము వివేకము కల్మిని గల్దంగోరుచున్‌ 


కం॥ 


కం॥ 


10 


గీ 


న్నే 


జనములుంగొల్వంగాం జనుం ద్రిసంధ్యమవంధ్యమువింధ్యముంబలెన్‌ 


తృతీయాశ్వాసము తీర్‌ 
చెందంగరాని వస్తువు 

లందును యత్నమ్ము సేయ నవి సిద్ధముగాం 

జెందుం గావునం దాం జే 


యందగు యత్నము వివేకి యగువాండెందున్‌ ॥ 18 


అనిశము వినయము విద్యయు 
ఘనమగు శీలాదికంబుం గైకొనవలయున్‌ 
దనమతి జనపతి యనుగతి 


దనరంగ సేవించువాండుదారప్రాథిన్‌ ॥ క్షేడ్ష 


అనుజీవి వర్తనము 


కులము విద్యలు శిల్పములు నుదారత్వంబు 
నలరు సత్త్వము నిల్మ డంది తగుట 
యందమౌ దేహంబు నారోగ్యమును బుద్ది 
వడిగలతనముం బావనత గలిగి 
దుర్దనత్వంబును 'ద్రోహంబు భేదంబు 
నత్యాశయును గల్లలాడుటయును 
జపలత (మ్రాన్సాటు శరతయుం బోం (ద్రోచు 
నతండు సేవ యొనర్చ నర్హుఃడెందు 


నోపిక దిటంబు గల్టుట యొప్పిదంబు 
సంతసంబును శీలముత్సాహ మాప 
దలకుం గ్రేశములకు నోర్వంగలుగుటయును 


వన్నెం దెచ్చును నీచ సేవకులకెల్ల ॥ 1ేర్‌ 


ఒకచోటం గూర్చుంది యుండుట పదరుట 
మాయలు గ్రౌర్యంబు మచ్చరంబుం 
బెద్దల నదలించి (డ్రేలుటయును డంబు 
జదత వంచనయును విడువవలయు 


46 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


జనపతి పీఠంబె కనుంగొనవలయు ది 
క్ములు సారెకును జూదవలదు మజియు 
నన్యోన్యమును మాటలాడక యతనిము 
ఖావలోకనము సేయంగవలయు 


నచట నెవ్వారలున్నవారనిన నేన 

టంచుం జని పని యానతిమ్మంచుం బలికి 
యతండు చెప్పిన పని యోపినటుల వేగం 
జేయవలె వేద్మతో ననుజీవిజనము ॥ 


తనయందుం బేమ యెంతయుం గల్లి యుండెడు 
నధిపతిచిత్తంబునందు. దగిలి 
యతండాదినట్టి వాక్యము నిర్వహింపుచుం 
బలుకగావలె మంచిపలుకు లఅెపుడు 
బతి నియోగించినపట్టుల నొరులలోం 
గలది గల్లినయట్లు పలుకవలయు 
సుఖగోప్టివాదముల్‌ చూపుచో రాజుతో 
నది యెజింగియు నడ్డమాడ వలవ 


దెంత నేరుపు గలిగినయేనిం దావి 

వేకి యగువాండహంకృతి విడువవలయు 
వెల్లవిరియైన మాటయు విభునితోడ 
వలయు మెల్లనె తెలుప సేవకులకెల్ల ॥ 


వినయంబుం జేకొని వినుతింపం దగుప్రయో 

జనము నందలి పతిచతురిమంబు 
నాపదల్‌ చెందినయప్పుడు నేరని 

నదకలు విడువక నదచునపుడు 
కార్యభారంబులు గడపునప్పుడు తన్ను 

నడిగిన శుభవాక్య మాదవలయు 


16 


షే 


తృతీయాశ్వాసము ర్త 


నెపుడు పథ్యంబును హితవుగా నిజమాడ 
యుక్తంబు ధర్నోపయుక్తరీతి 


తే॥గీ॥ నెట్టివేళల నమ్మనియట్టిమాట 


మజథజీయు సభమెచ్చనటువంటి మాట, కర్ణ 
కటువగుచునుండు మాట, యే కడలనైన 
నాడంగా రాదు సేవకుందైన యతండు ॥ 18 


అధిపతి యేకాంత మతని రహస్యంపుం 
బనుల నెవ్వరితోను బలుకరాదు 
ద్వేషంబు నాశంబు తెగులు నెవ్వేళలం 
దనమది నైనను దలంపరాదు 
సుదతులతో వారిం జూచువారలతోడం 
బాపకర్ములతోడం బరులదూత 
జనులతో రాజుచేతను నిరాకృతిం గన్న 
వారితో నేకాంతవర్తనములు 


ఆ|॥|వె॥వారి తోడిపొందు వర్జింపంగాం దగు 


నధిపు వేషభాషలందు గలయం 
బూని మెలంగరాదు బుద్ధిచేం దనరెడు 
సేవకులకు నెల్ల క్షితిం దలంప ॥ 19 


తగుసమయంబును దగినవేషంబును 
దగుచోటు గైకొని ధరణిపతికి 
దినదినమును బొడంగనుచుండంగాం దగు 
నతని సోదరులకు నాత్మజులకు 
జనవరులకు మొక్కి సర్వసమ్మతుండునై 
దేశకాలంబులు దెలిసి యొరుల 
పనిని వహించి నేర్చరుల దక్షులం గూడి 
తనపనులను జేసికొనంగ వలయు 


తరి 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


నీల్దుటయు నావులించుట (నేర్చు పొగడు) 
కొనుట నిందించుటయుం దగ్గికొనుట యుమియు 
టయును గడు బెట్టుగా నవ్వటయును విడిచి 
భూవిభుని గొల్వంగాం దగు 'సేవకుండు ॥ 


ఘనమగు సంపదచేతన్‌ 
గనుపట్టిన వారలైనం గడునేరుపు గ 
ల్సిన బంటులు విరసింపం 


జనదు ధరాధీశు సుగుణసంఘముతోడన్‌ ॥ 


ఈ రీతి సద్దుణంబుల 

చే రంజిలి యర్ధసిద్ధిచేం దగి మహిమో 
దారుండగు విభుని సిరి చే 

కూరుటకై విశ్వసింపం గొలువంగవలయున్‌ ॥ 


పనులయెొుడ మిగుల నేర్చరు 
లన వినుతికి నెక్కి నృపతి యనురాగమునన్‌ 
దనరుట యటు గాకుండుట 
ననువుగం గనవలయు నింగితాకారములన్‌ ॥ 


అనురక్త రాజలక్షణము 


కనినం బ్రసన్నుండై కనుపట్టుటయును మా 
టాడిన నాదరమంది వినుట 

డగ్గణం గూర్చుండుటకుం జోటు విడుచుట 
కడువేడ్మం బరిణామమడదిగి వినుట 

యేకాంతములయందు నేకాంతమగు కొల్వు 
లందు సందేహంబుం జెందకుండు 

టతండు చెప్పిన పల్కు లతనికై చెప్పిన 
పలుకులెప్పుడు నింపు గలిగి వినుట 


20 


బే 


ఐం 


23 


తృతీయాశ్వాసము త్తి 


గీ॥! యెంచంగలవారిలో నెల్ల నెంచుటయును 
మించి వినుతించుతతి సంతసించుటయును 
బదరి యహితంపుం బలుకులు వలికినపుడు 
నలుగమియు గుజుతులు రక్తి గలుగుటకును ॥ 2డీ 


కం॥ తలంచుట గుణములం బొగడుట 
బలికినం బని సేయుటయును బడలుట వినినన్‌ 
బలుమజు వగచుట ప్రబలిన 
నలరుటయుం గరుణగలుగు నధిపుగుణంబుల్‌ ॥ 2 


విరక్త రాజలక్షణము 


ఫీ మిగులంగ నద్భుతంబగు నుపకారంబు 

లొనరించి నప్పుడు నూరకుండు 
టతండు చేసిన పనులన్యులు గావించి 

రనుట వైరుల రేంచు టతని చేటుం 
గడు నుపేక్షించుట కార్యంబుపట్ల నా 

సలం బెట్టి ఫలము లొసంగకుంట 
యించుక మంచి పల్మెసంగింప నర్థంబు 

చేత నిష్టురముగం జేయుటయును 


ఆ||వె॥॥కుపితు నట్టులుంట కోపహేతువు లేక, 
తథటిం బ్రసన్ను;ందయ్యు మెజయు ఫలము 
లిడక యున్మి రక్తిహీనుం డౌ విభునకు 
గుజుతులండ్రు నీతి నెజుంగువారు ॥ 26 


ఫీ చేరంగం జనుదెంచి జీతంబు లడిగినం 
జూచి వేగిరమున లేచి చనుట 
మర్శ్మముల్‌ నాటంగ మాటాడుటయు రహ 
స్యమునందు సందేహ మందుటయును 


5్‌0 


గీ 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


లేని నరములు గల్పించి దూషించుట 
జీతంబు దిగద్రొబ్బి చేరుటెందు 
ననుకూలగతి నిజమైన మాటాడిన 
నాయెడ దబ్బ సేయుటయును 


గడంగి మాటాడ నడుమనే కాదనుటయు 
శయనమందును యత్నంబు సమకొనంగం 
బోయి సేవించినను నిద్రం బోవురీతి 
నుండుటయు గుర్తురక్తి లేకుండుపతికి ॥ 


సంతతమును గలగుణములు 

చింతింపక దూషణంబె చేయుట కోపా 

'క్రాంతుండయి వేండిచూపుల 

నెంతయుం జూచుటయు గుజుతు లితవెడయుటకున్‌ ॥ 


ఇట్టీ లక్షణములచేత నెపుడుం గరుణ 
గలుగుటయు లేకయుండుట దెలిసి బంట్లు 
కరుణ గల్గిన పతిం గొల్వం గడంగవలయుం 
గరుణ లేకున్నం గొలుంవగాం గాదు పతిని ॥ 


ఆపదవేళలం జెడుగై 

దీపించిన రాజునైన దిగవిడువంగ రా 
దాపదవేళనె యేలికం 

గాపాదడినవాండు మిగుల ఘనుండు దలంపన్‌ ॥ 


అలమటలు లేనివేళల 

మెలంకువ శౌర్యంబుం జూపి మించరు సుజనుల్‌ 
బలువగు నలమట వేళనె 

మెలకువ శౌర్యంబుం జూపి మింతురు సుజనుల్‌ ॥ 


బ/ 


28 


29 


80 


81 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 


వినుతింపం దగి ప్రమోదం 

బనువుగ ఘటియింప నధికులగు వారికిం జే 
సిన యుపకారము లల్బము 

లన వెలసియు నధికశుభములడరం జేయున్‌ ॥ 


జనపతి యనుచితగతి నడ 

చిన మానుట మంచిపనులం జేసినయెడం దా 
రును గూడుట సద్వర్తన 

మనందగు మిత్రులకు బంటులగు వారలకున్‌ ॥ 


మానినులం దగుల మద్యం 

బానుట విదకున్న జూద మాడెడు నెడలన్‌ 
మానుపవలె భూమిపతిన్‌ 

మానితగతిం దగునుపాయమార్గంబులనేన్‌ | 


చేయంగరాని కార్యము 

జేయంగాం జూచు విభునిం జేయకయుండదడన్‌ 
జేయందగుం దా రటువలెం 

జేయని నరులతండుం దారుం జెదకుండుదురే ॥ 


నయమును వినయము భక్తియు 

భయము వెలయ నయ్య యనుచు భటులు “జయాజ్ఞా 
పయ దేవనాథ జీవే 

త్ర యథార్థోక్తులను జనపతినిం గొల్వం జనున్‌ ॥ 


తన విభుని మనసు రాం గొ 

ల్పిన యట్టిద మంచినడక 'సేవకులకుం జె 
ప్పినయటులం జేయునాతండు 

తన వశముగం జేసికొనండె దానవునైనన్‌ ॥ 


ర్‌ 1 


82 


88 


తశ 


85 


386 


8 


5్‌2ి 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఉ!! 


కం॥ 


ఆంధ్రకామందకము 


బలముత్సాహము బుద్ధియుం 

గలఘనుల కసాధ్యమెద్ది గల దీ ధరణిన్‌ 
తలపెథటింగి తిరిగి తీయని 

పలుకులు గలవారి కెందుం బగజయుం గలండదే ॥ 


ఎలమి గలతల్లి యైనను 

నలుగదె తాం గూడువెట్టునపు, దడటుమొగమై 
యల బుద్ధి విద్య చెందని 

యలసులపై నల్పతోషులగు వారలపైన్‌ ॥| 


ఎవ్వరు శూరులు పండితు 

లెవ్వరు సేవాప్రకార మెటింగి కొలుచు వా 

రెవ్వరు వారిదె సుమ్మీ 

యివ్వసుధావరుల కలిమి యెంతయుం దలంపన్‌ ॥ 


అరయంగ నప్రియుం దైనను 

నిరతము బ్రీయుండగుచుం దనరు నృపతులకెందున్‌ 
ధర బుధులు చెప్పినటువలెం 

జరియింపంగ నెంచినట్టి సజ్జనుండెలమిన్‌ ॥ 


మించుగ జీవనం బొసంగి మెఘుని లీలంగ నెల్లవారిం బో 
షించం దగున్‌ మహోన్నతులం జేకొని మానవనాథుం డిట్లుపో 
షించంగ లేనిరాజులను జేరరు భూప్రజలెందు లోకమం 
దంచలు నీళ్ళులేక తగునట్టి కొలంకులం బాయు కైవడిన్‌ ॥ 


కులమును శౌర్యంబును వి 

ద్యలు శీలము నిట్టివెల్లం దలంపరె యియ్యం 
గలవానినె గుణహీనునిం 

గులహీనునినైనం జేరి కొలుతురు భృత్యుల్‌ ॥ 


88 


89 


లం. 


త్తే 


త్తి 


తతి 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 


ఇయ్యనివారలం గొలువరు 

నెయ్యముతో నిచ్చువారినే కొల్తురు పా 
లియ్యని యావులం జేరునె 

పెయ్యలు దమ తల్లులైనం బ్రేమముతోడన్‌ ॥ 


వేళం దలంపక ధరణీ 

పాలుండు దనుం జేరి కొలుచుబంట్లకు వారం 
జాలిన పనికొలందిని దా 

వాలాయము జీతమీయవలయున్‌ వేడ్మన్‌ ॥ 


కాలము దేశముం బాత్రముం 

జాలంగా నెజింగి యియ్యం జను జనపతి దా 
నాలాగున నీ నేరని 

పాలసుండగురాజు నిందపాలై పోవున్‌ ॥ 


అనిశంబును సుజనులు కా 

దనెడి యపాత్రవ్రయంబులవి గానివి రా 
జున కందు నేమి ఫలమగుం 
దనభండారంబె చెడుట దక్కంగ నెందున్‌ ॥ 


కులమును బ్రాంతటికము వి 

ద్యలును స్వభావంబు శూరతయును వయోవ 
స్థలు దెలిసి యాదరింపన్‌ 

వలయు. బతి మహాత్ములైన వారల నెల్లన్‌ ॥ 


మనసరులగు సత్ములజుల 

జనపతులు దిరస్మరింపం జనదెవ్వేళన్‌ 

ఘనముగం దిరస్మరించినం 

దను నొవ్వంగం జూతు రొండె తను విడుతురిలన్‌ ॥ 


ర5్‌త 


ర్తేడ్తీ 


తీర్‌ 


46 


త్వ 


తరి 


త్ర 


ర్‌డ్త 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


ఇలం బేదలైన వారిం 
గొలందిగం గలవారి సాధుగుణయుతు లైనన్‌ 
బలియింపవలయు వారల 


బలిసినం బతి సిరుల మిగులం బ్రబలింతురిలన్‌ ॥ 50 


కులము గుణంబును గలవా 

రల నీచుల సమత నడపరా దధిపతి కి 

య్యిలం దారతమ్య మెటింగిన 

నలరుచుం బేదైనం గొలుతురతనిన్‌ భృత్యుల్‌ ॥ ర్‌1ే 


గాజును మణిసమముగం గను 

రాజును బ్రజపట్టు లేనిరాజును గొలువుం 

దేజంబు లేనిరాజును 

రాజనుచుం గొలువ రండు రసికులు ధాట్రిన్‌ ॥ 52 


అనుపమలీలం గల్పతరువందును బోలె మహాత్ములెల్ల నే 

జనపతిం జేరి సౌఖ్యమునం జాలంగ మింతు రతండు సంపదన్‌ 
ఘనత వహించి సన్నుతులు గైకొనుచున్‌ బ్రతుకొందు నెట్టిచో 
నెనయుచు సజ్జనుండు భుజియించుటెకా సిరికిన్‌ ఫలంబిలన్‌ ॥ 58 


చెలులును బ్రాజ్జ్ఞులుం జుట్టం 

బులు నాప్తలు గలసి మెలసి భోగింపక ని 

ప్ఫలమై దలమై చెలంగెడు 

కలిమియుం దానేల యట్టి ఘనతయు నేలా ॥ ర్‌డ్ష 


కలకొలందిం బంచిపెట్టుచుం 

జెలికాండునుబోలె సంతసిలం బలుకుచు భృ 

త్యులు గలుగ నడచు దొర కీ 

యిల యెంత జగత్రయంబు నేలంగ వచ్చున్‌ ॥ ర్‌ర్‌ 


చం॥ 


కం॥ 


ఉ|| 


కం॥ 


చం॥ 


చం॥ 


తృతీయాశ్వాసము ర్‌ర్‌ 


మునుపె పరీక్షసేసి నయముం బ్రియముం దగ నాప్తలైన స 
జనముల నాయపెట్టునెడ సంతతముం దగ నిల్పి వారిచే 

ననువుగ రాజవర్యుండు ధనాదులం గూర్చుట యొప్పు నీరముల్‌ 
దనకిరణాళిం వీల్చుచు ముదంబునం జెందెడు భానుండుం బలెన్‌ ॥ 56 


తొలుత నధికారితనమున 

నలవడి యావంకలెటింగి యత్నము ధనముం 

గలిగి శుచులైన వారల 

నిలజటీం డాయాయి పనులయెడ నిల్చ్పందగున్‌ ॥ ర్‌7 


మంచితనంబువారి, జనమందలి మెచ్చినవారి, లంచమా 
సించనివారి, యత్నములు సేయుచు నుండెడివారిం, దాంబరీ 
క్షించినవారి, నేరుపులం జెందినవారి, నిజంబుచేం గడున్‌ 
మించినవారి, భూవిభుండు నిల్చ్పందగుం బనులందుం బొందుగన్‌ 58 


ఏపను లెజింగిన వారల 

కాపనులనె చెప్పి సేయుమనం దగుం బతి తా 

రూపాది విషయములకై 

యేపట్టున నింద్రియముల నెసంగించుగతిన్‌ ॥ 59 


కొలుచుకొటారులందు నృపకుంజరుం డెంతయు నాప్త నిల్పితాం 
గలయం గనుంగొనన్‌ వలయు గల్గినయాయము కొద్ది వెచ్చముం 
దెలిసి యొనర్పంగాందగు మదింపక యందును భూమిభర్తకుం 
గొలుచుకొటారులే కద యకుంరఠిత జీవనహేతువుల్‌ మహిన్‌ ॥ 60 


చెజువులు గట్టుటల్‌ గృషులు సేయుట వాడల లెక్కచేయుటల్‌ 
కరులను బట్టుటల్‌ గనులు గైకొనుటల్‌ వనదుర్గసేతువుల్‌ 
పారయుట బేరమాడుటయు భూస్థలి నిట్టివి యష్టవర్గమౌ 

నరపతి వీనిం గూర్చుటకు నమ్మినవారల౦ం బంపగాం దగున్‌ ॥ 61 


56 ఆంధ్రకామందకము తృతీయాశ్వాసము ర్‌7 


కం॥ ఇలటేం డీ వ్యవహారము శా॥ భండారం బొనంగూర్చంగా వలయు భూపాలుండు యత్నంబుచే 
వలనం గడుంబేదలైన వారలు ప్రబలం నిండార న్మదియందు నాప్తుం జతురున్‌ నిల్బందగున్‌ గీర్తి బ్ర 
గలరా యా వ్యహారం హ్మాండంబంతయు మీఅనీవలెం ద్రివర్గాపేక్షతో వేళలన్‌ 
బుల వారల కడ్డపాటు వోం జేయందగున్‌ ॥ 62 దండారంజితలోకుండై మిగుల నుద్దండ ప్రతాపోన్నతిన్‌ ॥ _ 68 
గీ _క్రంపగొట్టించి సేద్యముల్‌ గలుగం జేసి మ॥ తనకుం గల్లినకల్మియంతయును దా ధర్మార్థమై వెచ్చ పె 
పైరు దలకొనం గాపాడం బంచి ఫలము ట్టిన భూపాలునిలేమియున్‌ మిగులంగా రఠీవుల్‌ ఘటించుం ధరి 
గలుగుచో దండయుక్తిని గాంచియుండం త్రిని జేబేలకునై కళల్వరుసతో దీపించంగా నిచ్చు చం 
జేయంగాందగు నటులైన సిరులం జెందు ॥ 63 ద్రునినిర్‌ పేదతనంబువోలె జగదారూఢ ప్రభావోన్నతిన్‌ ॥ 69 
ఉ॥ వైరులచేత, దొంగలగువారలచే, నధికార్లచేత, భూ కం॥ ఇతరులం గడు నమ్మక యే 


మీరమణుండు లోభమున మించుటచేం జనవర్లచేత, ని 
ద్ధారుణికిన్‌ భయంబులగు దా నిటులైదువిధంబులౌ భయం 
బారసి వేళయందె ఫలమందుట మేలు త్రివర్గవృద్ధికై!। 


బలసి యెదురొడ్డి గరువం 

బులు గల యధికారిజనులం బుండ్లునుబలెం దా 
నిలజీండు చీల్చివేయంగ 

వలయుం గడు ధూర్తులైన వారలు వెజవన్‌ ॥ 


జనపతియందల్పంబై 

తనరిన యపకారమైనం దాం జేయంగడం 

గిన జడుండున్‌ జెడును జితిం 

గనుంగొని పడి మిడుత మడియుకరణిన్‌ ధరణిన్‌ ॥ 


భూవలయంబునన్‌ విభుండు పోషణ మెందు నొనర్చ లెస్సగా 
నావులు పాలు పిండుగతి నన్నిటం బ్రోది చెలంగం జేసినన్‌ 
దీవలు పూవు లిచ్చుగతి ధీరతం జేకొని ప్రోచెనేని తాం 
గావలె నన్నయర్థములు గన్పడ నిత్తురు వేద్మతోం బ్రజల్‌ ॥ 


64 


65 


66 


గతిం గార్యంబొనరు నటులంగా నమ్మందగున్‌ 
క్రితిపతికిం దలంప బృహ 
స్పతే రవిశ్వాసి యనెడి శాస్తముకల్నిన్‌ ॥ 70 


నమ్మంగ రాక యుండెడుజనమ్ముల నమ్మంగం బోల దెట్టిచో 
నమ్మంగ నర్జ్హులై తగుజనమ్ములనైనను దాను మిక్షిలిన్‌ 
నమ్మంగరాదు నమ్మిన ఘనమ్మగు సంపద వారిసొమ్మె యౌ 
నిమ్మహిం గాన రాజులకు నెవ్వర నమ్మంగరాదు నెమ్మదిన్‌ ॥ 71 


ఎట్టి యుపాయమార్దముల నిమ్మహిలోన జనంబు చిత్తముల్‌ 
గట్టిగం గానుపించు వెలిం గన్సడువస్తుసమూహమట్ల తా 

నట్టి యుపాయమార్గముల నందటిచిత్తములెంచి చూచుచున్‌ 
నెట్టన యోగిరీతి ధరణీధవుండుం జెలువొందంగాం దగున్‌ ॥ 72 


తనచారిత్రముచేత నెట్టియెడ మోదంబందుచు న్మించు భూ 
జనులుం బంట్లును గల్లి దుర్ణయగతిం జాలింపుచుం దేనియల్‌ 
సిలుకం బల్ముచునుండు భూమిపతి దా శీలంబు నేర్పొందు నా 
ప్తనిపై నెంతయు రాజ్యభారమిడినన్‌ బొల్పొందుం దేజస్వియై 1178 


5్‌8ి 


ఉ|| 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


కంటకళశిక్షణ ప్రకరణము 


సంతత మాదరంబునం బొసంగుచు లోకమునందు వేదమం 
దెంతయు నేర్పుతో మెలంగి యెయ్యెడ నేర్చరులైన సజ్జనుల్‌ 
సంతసమంది కొల్వం దన సద్దుణముల్‌ గనుపట్టుచుండ బా 


హ్యాంతరరాజ్యచింత వసుధాధిపవర్యుండు సేయంగాం దగున్‌ ॥ 74 


దేహమాంతరరాజ్యంబుం దెలిసి చూడ 
బాహ్యరాజ్యంబు రాష్టమై పరగు నొకటి 
కొకటి కాధారమై రెండు నుండుం గాన 
యిట్టి రెండును నయవిదులేక మండు ॥ 


బలువగు రాజ్యాంగంబులు 

గలుగుట రాష్ట్రబువలనం గనుక ధరిత్రీ 
తలనాథుండు యత్నముతో 

నలువుగ రాషష్ట్రంబుపాలనము సేయందగున్‌ ॥ 


జనముల రక్షించుటయే 

జనపతికిన్‌ ధర్మ మట్టిసద్ధర్మము సి 

ల్పును జనపతి తనువటుగనం 

దన తనువనిశంబు బ్రోవందగు నాయమునన్‌ ॥ 


ధర్మార్ధంబగు హింసలు 

ధార్మికులై మునులం బోలి తగురాజులు ము 
న్నిర్మలులై యొనరిచి రిది 

ధర్మము గావున వధింపందగు పాపాత్మున్‌ ॥| 


జనపతి ధర్మముం దప్పక 
ధనమార్దింపంగవలయు ధర్మముకొజకై 
జనులను వీడింపుదు రే 

జనులనిశము వారిచేంత శాసింపందగున్‌ ॥ 


"/ర5 


76 


//// 


"78 


(7/9 


కం॥ 


కం॥ 


వ॥ 


గీ 


తృతీయాశ్వాసము 


ఎట్టిది మెత్తురు సజ్జను 
లట్టిదెపో ధర్మ మనంగ నలరుం ధరలో 
నెట్సిది మెచ్చరు సజ్జను 

అ జ 
లట్టిదియ యథధర్మ మనంగ నలరుచునుందున్‌ ॥ 


జనపతి సుజనుల మర్యా 

దనె మెలంగుచు వినయమునను ధర్మమధర్మం 

బును దెలియుచుం దా భూప్రజ 

లను బ్రోవంగం దగును దూష్యులం దునుమందగున్‌ ॥ 


అవ్విధంబెట్టిదంటేని. 


అధిపు చనవరులగుచు రాజ్యంబుం జెజుచు 
పాపకర్ముల మూంకలై పరగువారి 
నొక్కండొక్కందుగా నేని నుండువారి 
దూష్యులని పల్ముదురు నయధుర్యులెందు ॥ 


ర5్‌9 


80 


8 


82 


883 


వ॥ అట్టి దూష్యజనంబులం జనంబులెవ్వరు నెజబుంగకుండ ధనంబు చేతనై 
నను గైదువులచేతనైన నుపాంశుదండ ప్రకారంబున దండింపవలయు నొండె. 
లోకశత్రువులని సకలజనంబులచేత నిందనొందించి ప్రకాశ దండంబు 


చేతనైనను జంపవలయు నందు నుపాంశుదండ ప్రకారంబు. 


క్స్‌ 


దూష్యుని గుట్టున దోడ్తేరగాం బంచి 

పొడగని పొమ్మని పొంకపజచి 
కానరాకుండెడు కైదువుల్‌ గలవారి 

నతని పిజుంద రా ననువు పజచి 
తనకు నమ్మిక గల ద్వారపాలకులచే 

దూష్యునిబంటులం దొలంగం దోలి 
లోపలిచావడిలోనికి రప్పించి 

యతనిం జంపగ నంపు నాయుధముల 


రి4 


60 


గీ 


ఆంధ్రకామందకము 


వారిచే లెస్స నేరముల్‌ వాని కెజుక 
పడంగ నొనరించి లోకంబు బ్రతుకవలసి 
సిరుల మిక్కిలి నభివృద్ధిం జందవలసి 
వానిం జంపించవలయు భూవల్లభుండు ॥ 


ఆ||వె। అధికదండనమున నలికిపోదురు ప్రజ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


యల్పదండనమున నలుకకుందు 
రిటులం గాకయుండ నిల నేలుపతి యుక్త 
దందనంబె కలిగి యుందవలయు ॥ 


తలకొలిపి మొలకపైరుల 

బలియంగాం జేయ నవియు ఫలమిచ్చుగతిన్‌ 
చెలిమిం దగం బ్రోవ వేళనె 

ఫలమొసంగంగ నెర్తురెందు బ్రజలుం బతికిన్‌ ॥ 


రాజపుత్రరక్షణము 


కడు నర్ధలోభములచేం 

గొడుకు లెదిరి విభునిం జెటుపంగోరుదురగుటన్‌ 
కొడుకుల మనుపంగవలయుం 

బుడమి జనంబులును దాను బొదలుట కెందున్‌ ॥ 


మదయుతులు నిరంకుశులై 

కొద వెడలిన రాజతనయ కుంజరముల నెం 
దదయులయి పరిభవించినం 

జదువరె తోంబుట్టునైన జనకునినైనన్‌ ॥ 


ఏకడల మత్తులై తగు 

రాకొమరులు సెజుపుచుండురాజ్యముం 'బ్రోవన్‌ 
జేకుజుట దుర్లభంబగుం 

గైకొని పులివాతం బడిన కందయనంగన్‌ ॥ 


85 


86 


ర8/ 


88 


89 


90 


కం॥ 


కం॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 


తముం బ్రోచువారినైనను 

దమకముతోం గొదువ గలుగుతథిం జెజుతురు రా 
కొమరులు భువిలోపల సిం 
హముకొదలమలలీలం జాల నాలరు లగుచున్‌ ॥ 


వినయము గలుగుచు మెలంగంగం 

దనముల శిక్షింపవలయు ధరణీపతికిన్‌ 
వినములు గాకుందిన తన 

తనములచేం గులము బలము దలముం జెడదే 


వినయము గలుగు కులస్రీ 

తనయుని యువరాజు సేయం దగు నెయ్యెడలన్‌ 
వినయము లేనికుమారునిం 

బనుపడ మదగజములీల బంధింపందగున్‌ ॥ 


ఆ|| వె ఓజగేదనైన రాజపుత్రుని వెళ్ళం 


కం॥ 


కం॥ 


దోలం దగదు వెళ్ళం దోలెనేని 
యతండు గడుం బ్రయాస మంది శత్రువులైన 
జనులం గూడి యతనిం జదుపుం గాన ॥ 


వెసం దండ్రి చెప్పినట్టులె 

కసరక వర్తించునటులంగా నెల్లపుడున్‌ 
వ్యసనాశయజనములచే 

వ్యసనము గలసుతుల వెతల నందించం దగున్‌ ॥ 


ఆత్మరక్షితకప్రకరణము 


ఇలటీండు మోసపోవక 

తెలివిన్‌ విషమిడకయుండం దెలియందగుం బీ 
టల వలువలం దొదవుల శ 

య్యల భోజనపానవాహనాదులయందున్‌ ॥ 


61 


రై 


92 


93 


రశ 


95 


96 


62 


కం॥ 


కం॥ 


గీ 


కం॥ 


ఆంధ్రకామందకము 


విషహరమగు మణులిడికొని 

విషహరమగు జలకమాడి విభుం డొందందగున్‌ 

విషరహిత భోజనంబుల 

విషహరులగు వెజ్జులుండ వేదుకతోదన్‌ ॥ 97 


విషపరీక్షావిధానము 


ఇలలోం గోంతులు గొరవం 

కలు రాచిలుకలును విసము గనుకొనినం బా 

ముల గనుగొనినను గడుం గూ 

తలు బెట్టు నటండద్రు నీతితత్త్వవిధిజ్ఞుల్‌ ॥| 08 


విషముం జూచినవెళ విషయుక్త మైన ప 
దార్థంబుం జూచిన యట్టివేళం 
దలక బాజుచును గోంతులును రాచిలుకలు 
గోరువంకలు సారెం గూంత లిడును 
కన్ను లెజ్బగం బాజుం గలహంసలకు నెల్ల 
మతి మదంబును జెంది మలయుంగొంచ 
మదకోకిలంబులు మరణంబుం జెందును 
వెన్నెల పులుగులు వేగ బడలు 


నిందు నొక్కటిచేనైన నెందు లెస్సం 

దాం బరీక్షించి ధారుణీధవునకెపుడు 

భోజనముం జేయందగు నిట్లు భోజనంబుం 

జేయుచుండినం బతి హానిం జెందకుండు ॥ 99 


నెమిలియు దుప్పియు6 బాముల 

నమలుం గావున విభుండు నగరులలోం దా 

నెమిలిని దుప్పిని సతతముం 

దమితోడుతం బెంచి విడువందగు లీలనిలన్‌ ॥ 100 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 


జగతీపతి భుజియింపంగం 

దగు నన్నము మున్ను వహ్నిం దా నిడి విషముల్‌ 
దగ నెటింగినపక్షుల కిడి 

తగులీలం బరీక్షం జేసి తగు భుజియింపన్‌ ॥ 


ఎందు విషముండు నన్నంబు లిడినయపుడు 
నల్లనగుమంటచే నగ్ని నల్లనగును 

బొదలి చిటచిట మనెడి చప్పుడును బొడముం 
బులుంగులకు నెల్ల మరణంబు గలుగుచుండు ॥ 


చలువల నందుట పెజచా 

యలం జెందుట యెండియుండు టార్టంబగుటన్‌ 
నలుపైన యావి గులుగుట 

తలంప విషాన్నంబునకును దగుచిహ్నంబుల్‌ ॥ 


ఉడుకుతథలి నల్ల నురుగులు 

పొడముట తావియు రసంబుం బోవుట స్పర్శం 
బుడుగుట యెండుటయును విష 

మిడంబడుకూరలకు గుజుతులివి యెజుంగం దగున్‌ ॥ 


ఘనమగు చాయలు గలుగుట 

యును జాయలు లేకయునికి యూర్ధ్వముగాం బై 
కొనురేకలు నురుగొందుట 

లనిశము విషయుక్త మగుపదార్థముగుజుతుల్‌ 


జలములయెడ మధువునం గో 
యిలచాయలం జెంది పాల నెజుపై దధిలో 
పల రసముల నలుపై విష 


ములు గలసిన పైకి రేక మొనయుచు నుందున్‌ ॥ 


101 


102 


108 


104 


105 


106 


64 


కం॥ 


మ॥ 


గీ 


చం॥ 


ఆంధ్రకామందకము 


ఉదుకక యుండుట, మాడుట, 

గడుంజిముడుట, నల్లచాయంగలుగుట, మజియ 

ప్పుడ వాదొందుట, విషముల 

నిడునార్టపదార్థములకు నివి చిహ్నంబుల్‌ ॥ 107 


భువిలో నెండినయట్టివానికి విషంబుం జెందినన్‌ సూక్ష్మజం 
తువులెల్లం బడి చచ్చుం జేరువకు రాం దోడ్తోనగుం జాయ మా 
ర్షవయుక్తంబులు గట్టివౌ మథీ మృదుత్వంబందుం దా గట్టివ 

స్తువు వేగంబ నలంగి తుందుమురులౌ దోషాశ్రయత్వంబునన్‌ ॥ 108 


కప్పడంబుల రత్నకంబళంబులయందుం 
బొగవన్నె మచ్చలు బొడమియున్న 
దారంబు తెగుటయుం దగిన నూంగునకును 
రోమంబునకును జాజుటలు గల్గు 
మఠథి లోహమునకును మణులకు నల్లని 
యడుసుం బూసినయట్లు దొడరుటయును 
కాంతిసంతతియును గౌరవంబుడుగుట 
సామర్ధ్యమును సుఖస్పర్శ మడంగు 


డాదిగాం గల్గియుండెడునట్టి వెల్ల 

గుజఖుతులగుచుండు విషములం గూదెనేని 

యిన్నివిధముల విషమిడుటెజబుంగవలయు 

నీతిమార్గంబెటింగిన నృపవరుండు ॥ 109 


పలుకులు కొంకి మ్రాన్సడుట, పల్మరు దొట్రిలి నాల్గుదిక్కులన్‌ 
గలయగం జూచుటల్‌, జెమట (్రమ్ముట కంపము బుట్టు టావులిం 
తలు మొగమెండి నల్లంబడి తారుటలుం గడుం జంచలించుటల్‌ 
పెలుచందనంబునన్‌ విషముంబెట్టిన వానికిం జిహ్నముల్‌ మహిన్‌ ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


గీ 


కం॥ 


తృతీయాశ్వాసము 65 


నీరును మధు వాషధములు 

నారసి యొనరించువాని కవి మున్నిడి తా 

నేరుపుతోం గొనవలయును 

భూరమణుండు ప్రతిదినంబు భోజ్యాదులతోన్‌ 1 111 


తొలుతం బరీక్షింపుచు ము 

ద్రలు బెట్టినభూషణములు దావుల పూవుల్‌ 

గలపంబులు మొదలైనవి 

యెలమిం గలుగు బంట్లు బతికి నీయంగ వలయున్‌ ॥ 112 


తనకుం బరరాజులు పని 

చినవస్తువులెల్ల వేగం జేకొన కెందున్‌ 

మునుపె పరీక్షింపుచుం గై 

కొనంగాం దగు నాత్మహితముం గోరెడిపతికిన్‌ ॥ 118 


మిగులంగ నితవరులగుచున్‌ 

దగునాప్తలు ప్రోవవలయు ధరణీవిభునిన్‌ 

బగవారివలన దన వా 

రగువారలవలన హాని యడరక యుందన్‌ ॥ 114 


పల్లకుల నందలంబుల భద్రకరుల 

గుజ్జముల వీని లెస్సంగా గుజుతులెటింగి 
యెటింగినటువంటివారు దే నెక్కవలయు 

నాత్మరక్షణ మొందుట కవనివిభుందు ॥ 115 


దొర మిక్కిలి యిరుకటమగు 

తెరువున నెవరెజుంగకుండు తెరువున నెచ్చో 

నరుగుట కొజగా దందురు 

ధరలోపల నీతిశాస్తతత్పరులెల్లన్‌ ॥| 116 


66 


ఆంధ్రకామందకము 


కం॥ కనుగొనినపనుల నితవరి 


గీ 


గీ 


చ॥ 


ఉ!! 


గీ 


తనమున బ్రాతజికమునను దగువారల నెం 
దును మంచివారిం దెలియుచు 
జనపతి యేర్పజచి యునుపంజనుం దనచెంతన్‌ ॥ 117 


ధార్మికులు గానివారలం దా నెజుంగు 

దోసకారుల నవమానితులను బరుల 

వలన వచ్చినవారిం [గగ్రూరుల నెటింగి 

దూరమునం బాయవలయును దొరలకెల్ల ॥ 118 


అరులయోడలం జెదరంగ నడ్డ పెట్టం 
బదెడునోడ బరీక్షింపంబడనిపీలి 

కాండ్రు గలయోడ పెనుగాలిం గదలునోడ 

'బ్రాంతయోడయు నెక్కంగాం బతికిందగదు ॥ 119 


నరపతి వెట్టబెట్టగు దినంబులం గ్రీడలు సల్పం బొల్పగున్‌ 
సరసులం బెద్దమీలను మొసళ్ళను వీడంగం జేసి యా ప్తతం 
బరగిన సైన్యముల్‌ దనుంగనన్‌ దగనుండ నొనర్చి కాచునా 
దరములతో హితుల్‌ సతులు దాను వినోదము మోద మందంగన్‌ ॥ 


కానకుం బోక చేరువునం గన్పదడి కంటకశుద్ది నొందును 
ద్యానమునందు జవ్వనము నందుటకుం దగులీల భోగముల్‌ 
మానవనాథుం డొందందగు మారునిచేత మదించి యెంతయున్‌ 
దానటు మోసపోక లలనావలనాకలనాభిరాముండై ॥ 121 


ఉచితమై పోవ రావచ్చియుండి యాప్త 

రక్షితంబగు నడవికి రాజు లక్ష్య 

మెజుంగుటకు నల్పభోజనంబెసగు వేంట 

కరుగందగు నుత్తమంబగు హయమునెక్కి ॥ 122 


ఉ!! 


చం॥ 


కం॥ 


గీ 


చం॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 677 


దిద్దుట గల్లి శుద్ధిగని 'ధే యనినంత సమీరు మీరుచున్‌ 
ముద్దులు గుల్ముతేజి నృపముఖ్యుండు వేడుకతోడ నెక్కి ము 
న్నాద్దిజనంబు గావలిగ నుండెడుకానకు వేంట పోందగున్‌ 
దద్దయు నాప్తసీమకును దాం జలలక్ష్యనిరీక్షణార్థమై 123 


అరసి సమీపకాననము నైనను గంటకశుద్ధి చేసి భూ 

వరుండు నిజాప్తలైన పరివారము లాయితపాటుతోడ రా 
నరుగుట యొప్పు నందు బలువై తగుకానల నిక్కటైనచో 
నిరతము నుండరాదు నృపనీతిరహస్యవిచారశాలికిన్‌ 1 124 


తనతల్లి యింటికైనన్‌ 

జనపతి యొచ్చరికతోడం జనగాందగుం గా 

వున నడవికి జనియెడిచోం 

దనరంగ నెచ్చరికె లేక తగునా యరుగన్‌ ॥ 125 


ధూళిం జల్లుచు విసరెడి దొడ్డగాలి 

కాలమందును జడివానకాలమందు 

మండువేసవియందును మబ్బులోన 

నరుగరాదెందు సుస్థిరుం దైన పతికి ॥ 126 


కలకల ముల్లసిల్ల నల కట్టికవా రిరువంక సందడిన్‌ 

దలగ నొనర్చి దూరముగం దారు భజింప బలంబు పెంపుసాం 
పులు దగ రాజవీథులనె పోవుచు వచ్చుచు నుండంగాం దగున్‌ 
జెలంగి నిజోన్నతుల్‌ జనులు చెంతలం జూడ నృపాలమౌళికిన్‌ | 127 


ఇలటేం దుత్సవముల యా 

తల మూంకలయందు నేంగుతథలి సందడు ల 

గలమగు చోట్లకుం బోరా 

దలవున వేగిరము చనుటయముగా దెందున్‌ ॥ 128 


68 


కం॥ 


కం। 


మ॥ 


చం॥ 


మ॥ 


శా 


ఆంధ్రకామందకము 


తలపాంగలు నరచట్టలు 

గలిగిన మరుగుజ్జు లన్నగాండ్రును వేదిం 

గొలిచి తిరుగంగా మెలంగన్‌ 

వలయును జనపతియుం దనదు నగరులలోనన్‌ ॥ 129 


తలపెజుంగుచు శుచిభావము 

గలిగిన లోపలియమాత్యగణములు శస్తా 

గ్నులు మటి విసములు వెలిగాం 

గలక్రీడలం బొద్దు గడపగాందగుంబతికిన్‌ ॥ 130 


తమసన్నాహముచేం దనర్చి పనులం దక్షత్ర్వముంజేర్చి యు 
త్తములౌ వారలు సమ్మతింప మెలంగన్‌ దా నెంతయు న్నేర్చి ని 
త్యము నంతఃపురమందుం గాచుజనముల్‌ ధాత్రీపతిం గావయు 
క్తమగున్‌ లోని నగళ్ళనుండుతటి నిక్కంబైన నెయ్యంబునన్‌ ॥ 131 


ఎనుబదియేండ్లసత్పురుషు లేంబదియేడులు గల్టునింతు లిం 
దును జతనంబు మీజఖు మదితోడుత నంతిపురంబులోని కా 
మినుల శుచిత్వముం గనుచు మెల్మువ వచ్చుచుం బోవుచుండు నా 
జనముల దా రెజఖుంగం దగు సంతతమున్‌ నరనాథుపంపునన్‌ ॥ 182 


జలకంబాడి మిటారి కుచ్చెలలు మించన్‌ వల్వముల్‌ గట్టి యిం 
పులతోం దళ్ళు దళుక్కనన్‌ మెజయుసొమ్ముల్‌ బూనితావుల్‌ గుబుల్‌ 
కొలుపన్‌ గంధముంబూసి క్రొవ్విరులు టెక్కుల్‌ నిక్కగాం దాల్చిచెం 
తలం గొల్వందగు వారకాంతలు మహీనాథుం బ్రమోదంబునన్‌ ॥ 188 


రాణింపం జలకంబు దీరిచి యొయారంబై మిటారించు పై 
ఠాణీసేలలు గట్టి క్రావ్విరుల దండల్‌ చుట్టి భూషాళి వి 

న్నాణం బొప్పగం బెట్టి కప్పురపు గంధస్స్ఫూర్తి గన్పట్టి మేల్‌ 
జాణల్‌ గాణలు నైనవారవనితల్‌ రాజేంద్రుం గొల్వందగున్‌ ॥ 184 


కం॥ 


కం॥ 


చం॥ 


మ॥ 


కం॥ 


తృతీయాశ్వాసము 69 


వెలి దిరిగెడి తొత్తుల వ 

కుల జోగులం గపటజనులం గూడి చరించన్‌ 

వలదు నృపునంతిపురమున 

మెలంగెడు వారెల్ల మిగుల మెలంకువతోడన్‌ ॥ 135 


కొనిచను పదార్థములు వ 

చ్చిన పనులుం దెలివింబడగం జెప్తుచు యత్నం 

బనువొందంగ రాం బోవం 

జను నంతిపురంబులోని జనములకెల్లన్‌ ॥ 136 


కనుంగొనినంత నంటికొనుంగాన తెవుల్‌ గలవారిం జూదకెం 

దును నొకపాటి నొప్పులను దూలెడు బంటులం జూచి యాదరం 
బెనయంగం బ్రోవంగాం దగు మహీతలభర్తకు నెంచ నార్హులౌ 
జనములం బ్రోచుకంటెను బ్రశస్తతరంబగు ధర్మమున్నదే 11187 


తొలుతం దా జలకంబుం దీర్చిచలువల్‌ దోడ్లో విరుల్‌ సొమ్ములుం 
గలపం బందుచు దేవియుం జలకమున్‌ గావించి రాం జల్వలుం 
గలపంబుల్‌ మణిభూషలున్‌ విరులు జోకం దానె యిప్పించి నే 
ర్పులంగూడందగురాజు పెంపెసంగం బ్రాపున్‌ సొంపుం గల్పించుచున్‌138 


తనయింటనుండి జనపతి 

తనదేవి నివాసమునకు దా నరుగంగా 

జనదు మథి యెంతప్రియుండై 

తనరిన వనితలను నమ్మందగ దధిపతికిన్‌ ॥ 139 


భార్యయింటికిం జని భద్రసేనుండు తొల్లి 

యాపెతోంబుట్టుచే హతుందగుటయు 
నాలిగ్భృహంబునకరిగి కారూశుండు 

తన తనూభవుని చేతనె పొలియుట 
ప్రియురాలు విషముతోం బేలాలొసంగిన 

వేగంబె కాశికావిభుండు పడుట 


70 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


ఉ!! 


ఆంధ్రకామందకము 


జదలోన దాంచుకుండెడుకత్తిం దెలియక 
రమణిచేతనె విదూరథుండు చెడుట 


యటుల గరళాంజనముం బూసి యద్దమందె 

మేఖలయు నీయం జారూప్య మేదినీశు 

లవనిపై రూప్యసంవీరులగు టెటింగి 

యధిపుం దతివలయింర్లకు నరుగరాదు ॥ 140 


వనితలచే విసములచే 

జనపతి యటు మోసపోక శాత్రవతతులన్‌ 

వనితలచే విసములచే 

ననిశము దా మోసపుచ్చు టర్హంబెందున్‌ కశక 


పరమాప్తజనులచేతనె 

నరవరుభార్యలు సురక్షణముం జెందుదు రా 

దొరకుం గైవసములు గా 

దొరకున్‌ భోగైకయుక్తితో నిహపరముల్‌ ॥ 142 


తనమది ధర్మము గోరుచుం 

దనభార్యలనెల్లం గూడం దగు రాజు క్రమం 

బున మధురాహారుందడై 

యనువొందగ నుచితరాత్రులందింపొందన్‌ ॥ 143 


మనుజవిభుండు కార్యగతి మాపు విచారముచేసి కొల్వవ 

చ్చిన ప్రజ నంచి లోనిగ్భృహసీనుల భామలు సేవంజేయంగా 
ననుపమలీల నాయుధమునందని చేతం జెలంగి నిద్రపో 

వను దన కాప్తులైన పరిచారులు నూరెల గాచియుండగన్‌ ॥ 144 


మేదురనీతిమార్గమున మేల్మనియుందెడు రాజు గల్గినన్‌ 

మేదినిలో జనంబు లెలమిన్‌ సుఖవృత్తిని నిద్రంగాంతు రే 

బాధలు లేక మత్తుండయి పార్థివుండూరకె నిద్రవోయినన్‌ 
మోదముంజెంది భూమిజనముల్‌ సుఖవృత్తిని నిద్రంగాంతురే 1145 


తృతీయాశ్వాసము //గ 


చం॥ ఎటులను రాజరాజ్యములకెల్లను రక్షణమండ్రు మౌను అెం 
దటుగన నెట్టివేళల ధరాధిపవర్యుండు నీతియుక్తుండై 
యటులనె ప్రోచుచుండి నెజయం బరిపాలన మాచరించినన్‌ 
జటుల నిజప్రతాపమున శత్రులంగెల్బునుం బొల్పు సంపదన్‌ 1146 


చం॥ విలసితరాజధర్మయుత విశ్రుతభృత్యవితానపాలనా 
తులిత మనీషదూప్యజనధూర్తవిఖండన దక్ష సద్దుణా 
కలిత తనూజసంపదధిక స్ధిర యాత్మసురక్షణ క్రమో 
జ్వలరిపుమౌళిరత్నరుచిజాలమనోజ్ఞ పదాంబుజద్వయా ॥ సడ్త/ 


కం॥ భూనుత లక్ష్మణ చర్యా 
శ్రీనియత నిజానుజన్మచినతిమ్మమహీ 
శానవరత సంసేవిత 
ధీనయ సుగుణాభిరామ తేజోధామా ॥ 148 


పంచచామరము: - 
సరోరుహాప్తవంశసంగ సంగరాంగణార్జునా 
ధరామలోల్ల సద్రమానిదాన దానవైభవా 
స్ఫురత్మరాగ్రజాగ్రదుగ్రభూరి ధారసారవ 
త్మరాళచండ ఖద్దదండదండితారి మండలా ॥ 149 


గద్యము : ఇది శ్రీమన్మదన గోపాలవరప్రసాద లబ్ధసార సారస్వత భారద్వాజస 
గోత్ర జక్కరాజ యెొజ్జనామాత్యపుత్ర సుకవిజన విధేయ శ్రీరామ కృష్ణభక్తి 
వైభవ భాగధేయ వేంకటనామధేయ ప్రణీతంబైన కామందక నీతిశాస్తంబున 
స్వామ్యనుజీవివృత్త లక్షణంబును, గంటక శిక్షణంబును రాజపుత్రరక్షణంబును 
నాత్మరక్షా విచక్షణత్వంబును నున్నది తృతీయాశ్వాసము. 


ఆంధ్రకామందకము 
చతుర్ధాశ్వానము 
కం॥ శ్రీకర రఘురామ గుణా 
నీక స్తుతిచతుర నీతి నిర్ణయ నిపుణా 
కోకహిత వంశతిలక శు 
భాకర కొందడ్రాజు వెంకటాద్రి నరేంద్రా ॥ క! 


వ॥ అవధరింపుము ఖై 
మండలయోని ప్రకరణము 


గీ; బలము భండారమును గల్టు పార్థివుం డ 
మాత్యులను మంత్రులను గూడి మతుల లెన్సం 
గా విచారింపవలయు దుర్గమున నుండి 
మహిమ పెంపొందుచుండెడు మండలముల ॥ 8 


కం॥ పరిపూర్ణమండలుండై 
ధర రంజిలంబజేయు తుహినధామునిమాడ్మిన్‌ 
బరిపూర్ణమండలుందై 
నిరతము విజిగీషువైన నృపతి దనర్చున్‌ ॥ త్త 


కం॥ జనపతి విశుద్ధమండల 
మున మెలంగిన రథికుచందమున నెల్లపుడుం 
దనరు నవిశుద్ధమండల 
మున మెలంగ రథంబు చక్రముంబలె నలంగున్‌ ॥ ర్‌ 


వ॥ఇట్టి విజిగీషు వైనట్టీ రాజునకు నమాత్యుందును, రాష్ట్రంబును, దుర్గంబును, 
భండారంబును, బలంబును, నిభ్యుదును బంచప్రకృతులని నీతిజ్ఞులైన వారలు 
పలుకుచుండుదురు. మజియును బృహస్పతిమతంబువార ల్రీ పంచప్రకృతులకు 
రాజును మిత్రుండునుంగూడ సప్తప్రకృతులం గలిగినది రాజ్యంబని 
పలుకుచుండుదు రిట్టి ప్రకృతులతోడం గూడికొని మహోత్సాహుండై 


చతుర్జాశ్వాసము "78 
థి 


యిన్నిటియందును నభ్యాసంబు గలిగినవాండై శత్రువులం గెలువ నిశ్చయించిన 
రాజు విజిగీషువనంబరగునట్టి విజిగీషువైన రాజెట్టివాండనిన. 6 


గీ 


కౌలీన్యాది విజిగీషు గుణములు 


కులమును బుద్ధియున్‌ గలిగి యుత్సాహియై 
చిత్తజ్ఞుందై వృద్ధసేవి యగుచు 
కడు నియ్యనేర్చి ప్రగల్ఫుండై సత్యంబు 
సడలక పనులందు జదతలేక 
కలంగక వినయంబు గలిగి స్వతంత్రుండై 
దేశకాలజ్ఞుండై దిటము గల్లి 
యన్నియు నెటింగి మాటాడగా నేరిచి 
దక్షుండై గుప్తమంత్రంబు గలిగి 


మిగులం బోటరియై బత్తి మేలెజింగి 

పాపకర్ములు గాకుండు బంట్లు గల్లి 

శాస్రదృష్ట నిజాచార చతురుండైన 

యతని విజిగీషువంద్రు మహాత్ములెల్ల ॥ 7 


బహుళరాజ్యాంగుండై బడలికలను గెల్చి 
జాద్యంబుం జపలత జాఅవిడిచి 
చతురుండై రిత్తమై చనని కోపముగల్లి 
శరణాగతులను వత్సలతం బోచి 
వంచనాపూర్వకవాక్యముల్‌ వదరుచు 
నలమటలకు నోర్చి బలిమిగలిగి 
దూరకార్యజ్ఞుండౌ దొరం గెల్బు దొరయగు 
గుణములన్నియునుంజేకూడెనేని 


"/డ్త 


గీ 


కం॥ 


కం॥ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


కడుంబ్రతాపగుణంబైనంగలుగవలయుం 

దెలిసి చూడంబ్రతాపంబు గలుగువాని 

కఖిలశత్రులు వెజతురియ్యవనిలోన 

మృగపతికి నోడి యొదింగెడి మృగములనంగ॥ రి 


అతుల ప్రతాప నిధియగు 
పతి సేకొనుచుండునెపుడు బలువగు సిరి నీ 
క్షితింగావున నుత్సాహము 


గతిచేతంబ్రతాపగుణమె కైకొనవలయున్‌ ॥ ర 
ఇలనేకార్ధప్రీతిం 

గలహించిన శత్రువగుచుం గనంబడు నందున్‌ 
బలవజ్జిగీషుగుణముల 

నలరిన బెడిదంపుంబగతుండండ్రు నయజ్ఞుల్‌ ॥ 10 


పిజికి, సోమరి, క్రూరుండు, పిసిండి, చంచ 
లుండు, మూఢుండు, సత్యహీనుండు, మోస 
పోవునాతండు యోధులంగావరించి 
పలుకునతండును సాధ్యుండు పరులకెందు ॥ షక 
మండలస్వరూపము తద్భేదములు 

మథియు మండలస్వరూపంబెట్లన్నను బరాశరుండు విజిగీషువు 
నరియు నన్యోన్యజయేచ్చ గలవారగుటంబేసి వీరలిరువురకు నేకప్రకృతియ 
కావున, నీ ప్రకృతియ మండలంబని పలుకుచుండు. వెండియు నతండే 
విజిగీష్వరులకు భేదంబగుటం జేసి వీరలిరువురు దొరల గలయది 
మండలంబని పలుకుచుండు. మజికొన్ని మతంబులవారు విజిగీపష్వరి 
మధ్యములనియెడి మువ్వురు దొరలంగల యది మండలంబని 
పలుకుచుందుదురు. మజియు మయమతంబువారు విజిగీప్వరి మధ్య 
మోదాసీనులనియెడి నలువురు దొరలంగలయది మండలంబని 


చతుర్జాశ్వాసము 7/5 
థి 


పలుకుచుండుదురు. మజియుం గొన్ని మతంబులవారు విజిగీషునకు 
వెనుకటి పార్ష్‌ణి[గ్రావోక్రందులిరువురును ముందరి యారి 
మిత్రులిరువురునుం గూడి విజిగీషువుతోడ నేవురు దొరలంగలయది 
మండలంబని పల్ముచుండుదురు. మజియుం బులోమేంద్రులు విజిగీష్వరి 
మితపార్ష్న్‌ణిగ్రావా మధ్యమోదాసీ నులనియెడి యార్వురు 
దొరలంగలయది మండలంబని పల్ముచుందడుదురు. మజియుం గొన్ని 
మతంబులవారు విజిగీష్వరి మధ్యమోదాసీనులనియెడి నలుగురు 
దొరలకును నలుగురు మిత్రులంగూడి యెనమండ్రు దొరలం గలయది 
మండలంబని పల్ముచుండుదురు. మజియుం గొన్ని మతంబులవారు 
విజిగీి మునకు ముందరి యరిమిత్రాదులేవురును వెనుకటి 
పార్ష్‌ణిగ్రాహాదులు నలువురును విజిగీషువును గూడి పదువురు దొరలం 
గలయది విజిగీషు మండలం బనుపేరం బ్రసిద్ధంబుగాం బలుకు 
చుండుదురు. మజీియు శుక్రమతంబు వారిట్టి విజిగీషు మండలంబు 
రాజులు పదుగురును మధ్యమోదాసీను లిరువురునుంగూడి పన్నిద్దరు 
దొరలం గలయది యగుటం జేసి ద్వాదశ రాజమండలంబునకే తొలుతం 
జెప్పంబడిన యమాత్యాది పంచప్రకృతి భేదంబుల వలనను స్వామ్యాది 
సప్తప్రకృతి భేదంబుల వలనను విజిగీష్వరులకుం గార్యంబువలన 
నయ్యేడు నుభయార్యుభయ మిత్రభేదంబుల వలనను నన్నియుం 
బ్రత్యేకంబుగాం గూడుకొను మున్నూట యిరువదినాలుగు మండలంబుల 
పర్యంతంబు గలిగిన మండల భేదంబులు బహు ప్రకారంబులుగా 
బహుమతంబుల వారలు పలుకుచుందు రయినను సకలమత 
సమ్మతంబును సకల లోకప్రసిద్ధంబును సకలలోక విజ్ఞాతంబునైన యది 
యీ ద్వాదశ రాజమండలంబేయగు నదియెట్లనిన. 12 


ద్వాదశరాజ మండలము 


అరియును మిత్రుండు నరిమిత్రుం దవ్వల 
నహిత మిత్రామిత్రుం దహితమిత్ర 
మిత్రుండు ననంగ భూమీపతులైదుగు 
రల విజిగీషువు నగ్రమునను 


76 


గీ 


గీ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


వెనుకం బార్స్‌ణిగ్రాహుండనియెడు నాతండు 
నాక్రందుండనురాజు నవలి వంక 

యందుం బార్న్‌ణిగ్రాహకాసారుండాక్రంద న 
కాసారుండన నల్వురవనినాథు 


లరిజిగీషులభూములయండనుండు 
మధ్యముండు వారిచెంతను మునపం గట్ట 
కడనుదాసీనుండన్నిట ఘనుండు దీనిం 
దెలియద్వాదశ రాజమండల మటండ్రు ॥ 


వ॥ 
18 


మటథజియు మిత్రుండుదాసీన మనుజపతియు 
సరియునన నింతమాత్రనే యగుచునుండు 
మండలము పతికీరితి మండలంబు 


సొరిది గెలుచుటె మండలశుద్ధియండ్రు ॥ కేశ 


అష్టశాఖం చతుర్మూలం షష్టిపత్రం ద్వయేస్థితం | 


షట్పుప్పం త్రిఫలంవృక్షం యోజానాతి స నీతివిత్‌ ॥ 15 


ఆకులర్వదియును విరులాజు కొమ్మ గ 
లనిమిదియు మూందడుదలములు నునికి రెంటి 
యందు వేరులు నాలుగునమరు మాను 

నెజుంగు వాండిట్టి నయగతి నెజుంగువాండు ॥ 


ఇందలి యభివ్రాయము క్షై/ వ॥ 


అరివిజిగీషువులిరువురకగు మిత్రు 
లెనమండ్రు నను శాఖలెనిమిదియును 

మధ్యమోదాసీన మానవేంద్రులు నరి క 
విజిగీషువును నన వైళ్ళు నాల్గు 

మహిని ద్వాదశరాజ మండలమున కన్న 
నైదేశి ప్రకృతుల నమరుంగూడ 


చతుర్జాశ్వాసము (7/7 
థి 


రమణ నర్వది మందడలములగు నదియును 


అడక ఆక 


షష్టిపత్రంబులు షద్దుణములు 


ననెడి విరులు నయానయ యత్నయుగళి 
నెపుడు నునికి క్షయన్థానవృద్దులనంగ 
నలరు త్రిఫలంబులును గలయట్టి మాను 


నెజుంగు వాందిట్టి నయగతి నెజుంగువాండు ॥ 18 


ఇందుకు మతియొక పద్యము. 19 


గనులును గృషులాదిగాం గలయష్టవ 
ర్లంబనునట్టి శాఖలును గల్లి 
సామంబు మొదలైన చతురుపాయములనం 
బొలుపొందునట్టి వేరులును గల్లి 
యల విజిగిషుమండలమున కైదేసి 
ప్రకృతులతో నెనుబదియు నవియు 
రమణనర్వది మండలములగు నవియును 
షష్టి పత్రమ్ములు షద్దుణములు 


నెనడి విరులు నయానయ యత్నయుగళి 
నెపుడు నునికి క్షయన్థానవృద్దులనంగ 
నలరు త్రిఫలంబులును గల యట్టి మాను 


నెఖుంగువాండిట్టి నయగతి నెజుంగువాండు ॥ 20 


కావున నందు నీ చెప్పిన ద్వాదశరాజమందలంబుల యుద్ధ 'కమంబుం 
(మంబున వివరించెద. 2 


మండలచరిత ప్రకరణము 


అల విజిగీషుడైనట్టి రాజునకును 
వెనుకం బార్న్‌ణిగ్రాహుండనెడి రాజు 
నవలం బార్న్‌ణిగ్రాహకాసారుండను రాజు 
శత్రువులగుదు రీజగతిలోన 


"78 


గీ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


నాక్రందుందను రాజు నాక్రందకాసారుం 

దను రాజు మిత్రులై యొనరుచుండ్రు 
కావున నచ్చోటం గలిగిన మిత్రభూ 

వరులచే శత్రుభూవరుల కెపుడు 


గదలంగా రాక యుండంబోరాదవంజేసి 

తనకు ముందరంగల్లు శాత్రవుల మీంద 

దండు గదలంగవలయు నుద్దండలీల 

వినుతి కెక్కుచు జయముం జేకొనెడికొఅకు ॥ 22 


అటులనే విజిగీషుడైనట్టి భూపతి 

రసికుండై నీతిమార్గంబు మెజసి 
తన శత్రుమీందటందన మిత్రభూపతి 

దన శత్రుమిత్రు పైందనదుమిత్ర 
మిత్రుందైనట్టి భూమీపతింగవియింప 

నగు వారికందజకవలనుండం 
దనయరిమిత్రమిత్రుని గదలకయుండ 

నటంగృతకృత్యుండై యధికుందైన 


యుభయమిక్రుల రేంచి పోరొదవంజేసి 
తనకుం బిమ్మటంగల్ను శాత్రవులమీంద 
దండు గదలంగ వలయు నుద్దండలీల 
వినుతి కెక్కుచు జయముం జేకొనెడి కొజకు ॥ 28 


మజథియు నిట్టి విజిగీషువగు రాజు దనమిత్రులుం దాను నిద్దరిద్దరుం 


గూడి యెదనెడనయుండెది తన శత్రువుల నిరుదిక్కులను జిక్కించక యుక్కడంచి 
జయించి మించు తెజంగు వివరించెద. బడ 


క్స్‌ 


తానును నాక్రందధారుణీపతియుం బా 
ర్న్‌ణిగ్రాహునావ్వంగాంజేయవలయు 


చతుర్జాశ్వాసము (79 
థి 


నాక్రందు నాక్రందనాసారుననికంపి 
పార్ష్‌ణిగ్రహాసారుంబజుపవలయుం 

దనదు మిత్రుందడును దానుంగూడుక తన 
యరిరాజుంబెకలించి చెజబుపవలయుం 

దనమిత్రుచేతను దనమిత్రమిత్రుచేం 
దనయరిమిత్రునిందజబుమవలయు 


ఆ||వె[నుభయమిత్రుచేత నొగి మిత్రమిత్రుచే 


కం॥ 


చం॥ 


శత్రుమిత్రమిత్రుం జదుపవలయు 
నిటులనహితవరులనిరుగడ గదుముచు 
గెలువవలయు నల జిగీిషువునకు ॥ 25 


ఈ రీతి రెండుగడలన్‌ 

నేరుపుతో గెలువంగోరు నృపతి గదిమినన్‌ 

వైరులు మెత్తురు లేదా 

వారు దనుంగాలిచి నిలిచి వర్తింతురిలన్‌ ॥ 26 


తనకును వైరికిన్‌ సమతందాల్చిన చుట్టపువంకవారి నే 
యనువుననైనం గూర్పుకొని యందటినిం దనవారిం జేసికోం 

జను నటులైన చుట్టములె చాల నలంచినయట్టి శత్రునిన్‌ 

జనపతి దా జయించుటకు. జాలంగ శక్తుండగున్‌ సుఖస్థితిన్‌ 1127 


ఆ||వె। కారణములచేతంగాదె లోకులు శత్రు 


కం॥ 


అగుచు నున్మి మిత్రులగుచు నున్మి 
నటులు గాన, శత్రులయ్యెడి కారణం 
బులను విడువవలయుం, బుడమిటేండు ॥ 28 


దొర తాంబ్రధానమగుచున్‌ 

ధరంగలిగిన ప్రజలనెల్లం దనవారలుగా 

బరగింపందగు నటువలెం 

బరగిన సర్వాంగరాజ్యపదవిం జెందున్‌ ॥ 29 


80 


ఉ!! 


చం॥ 


గీ 


కం॥ 


కం॥ 


గీ 


ఆంధ్రకామందకము 


దూరమునందె యుండి పరదుర్గనివాసుల మండలేశులన్‌ వ॥ 
గూరిమింజూపి మిత్రులుగంగూర్చుకొనందగు నట్లొనర్చినన్‌ 
వారలు ప్రాణబంధువులు వశ్యులునై వినయంబు పెంపునన్‌ 


దారె యొనర్పుచుండుదురు తక్కిన మండలముల్‌ వశంబుగన్‌ 380 


పటుబలుండైన మధ్యముండు పైం దగ దండొన గూడి వచ్చినన్‌ 
గుటిలత మాని తాను నరికూటువం గూడుచునుండుటొప్పుం దా 
నటువలె శక్తుందై నిలుచునంతటి పూనిక నూనకుండుచోం 


దటుకున సంధిసేయందగు దానవిధాన నిదానలీలలన్‌ ॥ 31 


అధికుండైన యుదాసీనుం డడరినపుడు 
సకలమందలనాథులు నొకటి యగుచు 
సంఘధర్మంబుమై నుందుం జనునపుదును 
బలిమిలేకున్న శరణొంది బ్రతుకవలయు ॥ 


సంఘధర్మ స్వరూపము 


గీ 


౩2 


ఘనముగ నాపదలొదవిన 
జనపతులందఖును గూడి స్వార్ధముకొజకై 
యొనంగూడి యవి యదంచుట 
యనుపమగతి సంఘధర్మమనంగాం బరగున్‌ ॥ 


శత్రుమండలమును గుటించిన వైశేషికవర్తనప్రకారము 


గీ 


388 


సహజుండు కార్యజుందనగా ల 
మహి నిరువురె శత్రులరయ మానవపతికిన్‌ 
సహజుండు దాయాదుండా 

నహితుండు కార్యజుండు వాని యన్యుండెందున్‌ ॥ 3డీ 


అరియెడంజరింపవలసిన యట్టి నడక కం॥ 


లయ్యె నాలుగునుచ్చేదమపచయంబు 
గాలమునం జేయు పీడన కర్శనంబు 


అనుచు నయవిద్యలెజుంగువారండ్రు ధరను ॥ 8ర్‌ 


81 


అదియె ట్టనిన. 36 


ప్రకృతులనన్నింటింబరిమార్చుట దలంప 
నదియుందా నుచ్చేద మనంగం బరగు 
బలిమి భండారంబు గలిమి రిత్తంగం జేయు 
నదియుం దానపచయం బనంగంబరగు 
సరవి మహామాత్యసంహారమొనరింప 
నది కర్చనంబని యనంగం బరగు 
దుర్గరామ్షైాదులందొడరి ఖందించుట 
యది పీడనంబని యనంగం బరగు 


నిట్టి నాలుగు తెజంగులు నెజింగి యరుల 
యందుంగావింప నేర్చిన యట్టి ఘనుండు 
సకల ధాత్రీతలంబును బ్రకట లీల 


నేలువైరులనెల్ల జయించి మించు ॥ 37 


ఆశ్రయవిహీనుండై యుండి యడదరెనేని 
హీనబలుండగు పతినాశయించెనేని 
యెందుం బలువురితో వైరమందెనేని 


యపుడు భూపతి గడి శత్రు నదపవలయు ॥ 388 


ఎందు సమాశ్రయంబనుచునెంతురు దుర్గము మిత్రు వీనితోం 
జెంది మహాభిమానమును జెందిన శత్రుని వేళయందె చే 
టందగం జేయంగావలయు నాతనింగొల్చు నమాత్యుంజంపియుం 
గ్రందగు రాష్ట్ర దుర్దముల రాయిడిచేం గడుం బీడచేసియున్‌ ॥39 


తనమర్శ్మము తన భిద్రము 
దన విక్రమమెటింగి చెజబుచుం దనవాందగుచున్‌ 
దనరిన శత్రువు లోపల 


మనికొందినయగ్ని యడ్డు 'మాకుంబోలెన్‌ ॥ 40 


82 


ఉ!! 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


మాటికి సర్వతంత్రముల మర్మముం దెల్పెడువాండు గల్లు నె 
చోటనుశాత్రవుందునుమం జొప్పడుం దొల్లిరఘూద్వహుండు దా 
మేటి విభఖీషణుండు నలమిత్రసుతుండును గల్గం బట్టి యె 

ప్పాటును లేక రావణునిం బట్టి వధింపండె వాలిం 'ద్రుంపండే ॥ 41 


బలవంతుతోడుతం గలహింపుచును దన 

యరి ప్రయాసంబున నంది నప్పు 
దతనిభండారంబు నతనిబలంబులం 

జెజుపంగాం దగుం దనుం జెజుపకుండ 
నొకశాత్రవునిం బట్టి పెకలించివైవ పై 

నొక బలవద్వైరి యొదవెనేని 
మునుపటి పగజనే తనవానింగాం జేసి 

కొని నేర్చుతోం గూదడికొనంగవలయు 


కులమువారల తోడుతం గూడి బలియు 

దండంగొని యుండువైరి నాతని కులంబు 

వాని కొకశత్రుం గల్పించి వాని మిగులం 

బెంపు సేయుచు విభుండరి నాంపవలయు ॥ శ్త2 


విసముచేతనె యెందు విసము నాశము నొందు 
వజంబుచేం దెగు వజమెపుడు 

మీలు మీలనుబట్టి మ్రుంగుచు నుండును 
గరియును గరిచేతం గట్టువడును 

దాయాదియును దన దాయాదిచేం జెడు 
నటుగాన రావణు నడచు నప్పు 

డల విభీషణుం బూజ నందించి పట్టె శ్రీ 
రామచంద్రుండు గౌరవము జయము 


నిట్టి నయరీతి నెంతయు నెటింగి నృపతి 

వైరిం జెజిపెడికొజకునై వైరికులజుం 

డైనవానినె పట్టి తా నాప్తుం జేసి 

కొనుచు మెలపున జయముం గైకొనంగవలయు॥। 43 


కం॥ 


కం॥ 


వ॥ 


కం॥ 


గీ 


కం॥ 


చతుర్జాశ్వాసము 83 
థి 


ఏకార్యముం జేయంగాం 

జేకొన్నం దన మండలంబె చెడుబాటగుం దా 

నాకార్య మడుగవలయున్‌ 

గైకొన్నధరాతలంబుం గడు రంజిల్లన్‌ ॥ తత్త 


దానమున సామమున స 

న్మానమున న్మెలగం జేయందగుం దనవారిం 

బూనుకొని భేదదండవి 

ధానమ్ములచేతం బరులం దండింపం దగున్‌ ॥ 4ర్‌ 


ఇది శత్రమండలవర్తనప్రకారం బింక మిత్రమండలవర్తన ప్రకారంబు 
వివరించెద. 46 


మిత్రమండల వర్తన ప్రకారము 


క్రమమున హితాహితుల లో 

కము నిండుచునుండు సములు గలరే యిది ని 

కృమపో ' సర్వన్వ్వార్థం 

సమీహతే' యనంగం బరగు శాస్త్రముకల్నిన్‌ ॥ శ 


భోగమంది వికారంబుం బొందెనేని 

యుంచి చుట్టంబునైన నొప్పించవలయు 

మిగులంగ వికార మొందినం దిగి వధింప 

వలయు నిలం బాపకర్ముండు వైరి గాన ॥ 48 


మిగుల నుపకారియైనను 

బగవానిన్‌ మిత్రుంగాంగం బాటింపం దగున్‌ 

మిగుల నపకారియైనను 

దగుం జుట్టమునైన విడువందగు జనపతికిన్‌ ॥ శ్రి 


వ. 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


తనయెడం దనశత్రునియెడ 

ననిశంబును బక్షపాతియై మెలంగెడు మి 
త్రునిం గూల్పవలయు నింద్రుండు 

కినుకన్‌ మును విశ్వరూపుం గెడపిన మాడ్మిన్‌ ॥ 


అహితునకు హిత మొనరించునట్టి మిత్రు 
నైన విడువంగం దగుం దన యహితుమాడ్మి 
హితుల పట్టున నెవ్వాండు హితము సేయు 
వాందెపో మంచిమిత్రుండివ్వసుధలోన ॥ 


అనురక్తుండు విరక్తుండు 

ననవల దుపకారకారి యగుమిత్రునిం దా 
ననవుగం దెలియుచు దోషం 

బునం జెందినమిత్రు విడువ భూపతి కొనరున్‌ ॥ 


కడుదొసం గొందని మిత్రుని 

విడిచినచో నర్ధ్థధర్మవితతియు నడంగున్‌ 

బుదడమిం గావునం బతియెొ 

ప్పుడు సద్దుణములను దోషములందెలియందగున్‌ ॥ 


తానె నిజంబుగ నేరమిం 

గానక మజియాజ్ఞసేయంగాం దగ దేరిం 
దానే నేరమిం దెలిసిన 

చో నుచితపు టాజ్జచేతం జొప్పడుం బతికిన్‌ ॥ 


నేరములేవియుం బొరయని 

వారిని దండించునట్టివసుధావిభునిం 

గూర మగుపాముం జూచిన 

తీరునం బ్రజలెల్లం జూచి తిట్టుదురెపుడున్‌ ॥ 


5్‌0 


ర్‌1 


52 


58 


ర్‌డ్త 


ర్‌ర్‌ 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


ఉ|| 


కం॥ 


చతుర్జాశ్వాసము 
థి 


తగ నధికమధ్యమాధము 

లగు మిత్రులతారతమ్య మరయంగ వలయున్‌ 
దగ నధికమధ్యమాధము 

లగు వారలపనియుం దెలియనగు నధిపతికిన్‌ ॥ 


తెలియ కెవ్వరినైన నిందింపరాదు 
లేనినిందలు గట్టెడువానిపలుకు 

దగిలి వినరాదు మిత్రభేదములు పూని 
'సేయువారలం బతి చేరనీయరాదు ॥ 


పాటించి తెలుప నోపని 

మాటయు మచ్చరపుమాట మధ్యస్థంబౌ 
మాటయును బక్షపాతపు 

మాటయుం బతి లెన్సం దెలిసి మథి సేయందగున్‌ ॥ 


తన చుట్టములకుం బోరాం 

దిననొక్కనిం బట్టి వాదు నెజపక వేగం 

బున వారలలో వారికిం 

గినుకలు మాన్సంగవలయు క్షితిపతి యెందున్‌ ॥ 


85 


5్‌6 


ర్‌/ 


5్‌8ి 


59 


కాలముపేర్మిం దా ఘనము గౌరవ మొందుచు నుందుం గానం ద 


త్యాల మెజుంగురాజు గుణకల్పన కొంత ఘటించి నీచునిన్‌ 
జాలంగ సంస్తుతింపం దగు సారెకు నాతని దుర్దుణంబు లె 


వ్వేళను గప్పి పెట్టుచు వివేకవిలోకనచాతురీ గతిన్‌ ॥ 


తనవారినిం బెజవారినిం 

దనవారినె చేసికొనంగం దగు జనపతి యెం 
దును దా బహుమిత్రుందై 

నను వైరులు సెప్పినట్లు నడతురు పుడమిన్‌ ॥ 


60 


86 


కం॥ 


కం॥ 


మ॥ 


వ॥ 


కం॥ 


వ॥ 


ఆంధ్రకామందకము 


తన కాపద యగువేళను 

దనమిత్రుందడైన కరణిం దన బంధువులుం 

దన తండ్రియుం దన యన్నలు 

దనతమ్ములు హితముం జేయం దా రోపుదురే ॥ 62 


క్షితిలోపల నతులదృథ 

వ్రతులై తగుతనదు మిత్రవర్గ్ణముచేతన్‌ 

బ్రతివీరులైన వారలం 

జతురతమై నిగ్రహింప జనపతి కొనరున్‌ ॥ 68 


ఇల నీ రీతుల నీతిమార్గమునం దా నేప్రొద్దువర్తించి ని 
శ్చలితోద్యోగమునన్‌ జయేచ్చ గలరాజన్యుండు పెంపొందు మం 
డలశుద్ధిం దగి శుద్ధ్రమండలమునన్‌ వర్తించు నాశారదో 
జ్వలచంద్రుండన భూప్రజావితతికిన్‌ సంతోషముం బేయుచున్‌ ॥ 64 


ఇది మండలశోధన ప్రకారంబు. ఇంక సంధ్యాది షద్దుణంబుల 
స్వరూపంబుం గ్రమంబున వివరించెద. 65 


సంధివికల్చ్పప్రకరణము 


బలియుం డగువైరి గదిమిన 

బలువగునాపదలం జెంది ప్రతి సేయంగ నే 

ర్పులు లేనిరాజు కాలం 

బలవడం గడపుచును సంధి యమరించం దగున్‌ ॥ 66 


అదియు గొన్ని మతంబులవారు కపాలసంధి, యుపహారనంధి, 
సంతానసంధి, సంగతసంధి, యుపన్యాససంధి, ప్రతీకారసంధి, 
సంయోగసంధి, పురుషాంతరసంధి, యదృష్టనరసంధి, యాదిష్టసంధి, 
యాత్మామిష సంధి, యుపగ్రహసంధి, పరిక్రియసంధి, యుచ్చిన్నసంధి, 
పరదూషణసంధి, స్మంధోపనేయసంధి, యనంబదునాజు విధంబులుగాం 
బలుకుదురు. ఇవి కొన్ని మతంబులవారు పరస్పరోపకారసంధియు, 


గీ 


చతుర్జాశ్వాసము 87/7 
థి 


మైత్రసంధియు, సంబంధ సంధియు, నుపహార సంధియు నన నాల్డు 
తెథంగులే యని పల్ముచుందు రైనను నిందులో నుపవారసంధి 
యొక్కటియ యీ కామందక మతంబునకు సమ్మతంబు. అది యెట్లనిన 
నెందును దనమీంద దందెత్తివచ్చిన బలవంతుండగు శాత్రవుండెందైన 
నొకటిం గానుకం గొనక మగుడి చనండు కావున మైత్రిచేనైన సంధి 
యొక్కటి దక్క దక్కిన సంధు లన్నియు నియ్యుపహారసంధిలోని భేదంబులే 
యగునైన నీ పదియాజు సంధల స్వరూపంబుం గ్రమంబున వివరించెద. 67 


సమసంధియు కపాలసందియై పొలుపొందు 
నుపహార మీంగిచే నొానరుచుండు 
సంతానసంధి నాం జనుం గూంతు నిచ్చినం 
గడుమైత్రి నెనయ సంగతపుసంధి 
కలకాల మది యొక్కగతిం టబ్రవర్తింపుచు 
సమకార్యములు గల్లి చాల మించి 
యాపదలందును నధికసంపదలందు 
భేదంబు చెందక పెంపుం జెంది 


యలమనుష్యముఖాంతరమందునైనం 

గట్టి కొట్టుచు గాంకలం బెట్టునెడల 

నది సువర్ణంబులీలచేం జెదర కుందు. 

గనుక కాంచనసంధి నా వినుతిం గాంచు ॥ 68 


మంచికార్యము నిద్దజెంచి సేయుటకునై 
యడరుట యది యుపన్యాససంధి 
యితనికి నుపకార మే నొనర్చితి మున్ను 
నతండు నా కుపకార మటులం జేయు 
నుపకార మిపుడు నే నొనరించుచున్నాండ 
నింకమీంద నా కుపకృతి యొనర్ప 
గలం డీతడని రాముం డెలమి సుగ్రీవున 
కొనరించినట్లుగా నొప్పు నిదియు 


88 


గీ 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


ననెడు నదియును బ్రతికార మనెడిసంధి క్ట 
యిరువు రొకయాత్రం గూర్చితా రింపుమీజ 

సంధి సేయుట సంయోగసంధి యనంగం 

బరగు నీరీతు లెజుంగ భూపతికిం దగును ॥ 69 


మన యిరువుర యోధలును గూడి మా కార్య 
మిది యొనగూర్చిన నింత ధనము 
మీ కిత్తుమని తాను మేకొన్నసంధి తా 
నది పురుషాంతర మనెడుసంధి 
మా కార్యమిది మీర చేకూర్చినను మీకు 
నిట్టి వస్తువులు మే మిత్తు మనిన ల 
నది యదృష్టపురుషమనం దనరెడు సంధి 
దేశాంశ మియ్య నాదిష్టసంధి 


తనదు సైన్యంబుచేతనే తగ నొనర్చు 

సంధి యాత్మామిషం బనుసంధి యండ్రు వ॥ 
ప్రాణరక్షణమునకు సర్వంబు నొసంగి 

కలసియుండుట యది యుపగ్రహ మటండ్రు ॥ 70 


భండారమందొక పాలిచ్చి యైన నం 
దిచ్చదాంకిన సొమ్ములిచ్చియైనం 
దనదుభండార మంతయు నిచ్చియైనను 
సంధించి ప్రకృతిరక్షణ మొనర్చ 
నది పరిక్రియసంధి యనం జెలువొందును 
దనభూమి మేలెంచి తనపగజకు 
నొనగూడి యిచ్చిన నుచ్చిన్నసంధి యౌం 
దద్భూమి ఫలమింత ధనమటంచు 


నమర నిచ్చిన ఫలదూషణాఖ్యసంధి గీ! 
ఫలమె విభజించి కందాయముల నొసంగ 

నిర్ణయించుట స్మంధోపనేయసంధి 

యిట్టి మార్దంబు నరవరుం దెజుంగవలయు ॥ 77% 


చతుర్జాశ్వాసము 89 
థి 


బాలుండు వృద్దుండు బహుదీర్షరోగుండు 
నిజబంధుదాయాదనిందితుండు 
పిజికి యెునయతండు పిటికిబంటై యుండు 
పిజికిబంట్ల యతండు పిసిడివాండు 
విరసరాజ్యాంగుండు విషయసక్తుండను 
బహుచిత్తమంత్రుండు బహువిరోధి 
కరువులు వ్యసనముల్‌ గలిగినయతండును 
వ్యసనముల్‌ గలుగు సైన్యములవాండు 


దైవహతుండు సత్య ధర్మహీనుండు లావు 

విడిచినతండు సురల ద్విజుల నెపుడు 

గడవ నాడు వాందకాలయోధియు దైవ 

చింతకుండు సంధి సేయం దగరు।॥ "72 


అది యొట్లనిన నిట్టియిరువది తెజింగులవారును సంధానార్హంబు 
గాకుందుటకుం గారణంబులు గలవు వివరించెద. "73 


బాలుండెదురుగాంగం జాలనికతమున 
నని సేయంగాంబూన రతని బంట్లు 
తానును నని సేయ లేనివానికి నుప 
కారార్థ మెవ్వండు పోరొనర్చు 
ముసలివాందడును రోగములు గల్టువాండు ను 
త్సాహశక్తులులేమి తమజనంబు 
చేతనే భంగంబుం జెందుదు రెందును 
విరసుండై జ్ఞాతుల విడచినయతం 


దరికిం గైవసమై యుండు నట్టిజ్ఞాతి 

జనులచేతనె మున్నుగాం జంపంబడును 

గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార 

లిట్టివారలతో సంధి నెనయరాదు ॥ 74 


90 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


కోంచవాందని సేయం గొజంగానికతమునం 
దనుం దానె వెజిచి నాశనముం జెందు 
కడుంగోంచబంటులం గల ధీరుండైన నా 
బంట్లచే నాజి విప్పాటుం బొరయు 
నరిచేత లంచంబు లంది పిచ్చతనంపు 
బంటులు పతిం గీడుపజతు రెపుడు 
లోభి జీతములీయ లొంగెడుకతమున గ్‌ 
బంటులు మొగియరు బవరమునకు 


విరసరాజ్యాంగుం డరులతోం దురమొనర్ప 

విసివి రాజ్యాంగములు వాని విడిచి పెట్టు ్య 
విషయసక్తుని గడు సుఖవృత్తి గెలువ ౧౫|| 
వచ్చుం గావున వీరితో వలదు సంధి ॥ "7ర5 


బహువిచారంబులు బహుచిత్తములు గల్లు 
పతిమంత్రులకు నెల్లం బగతుం డగుచు 
చలచిత్త మందుటవలనం గార్యంబుల 
యెడ వారిచేతనే విడువం బడును 
పెక్కుదేగలయందుం జిక్కుపావుర మన 
బహువైరి యగువాండు పదరి బెదరి గ్‌ 
యెొట్టిత్రోవలంబోవు నట్టిత్రోవలయందె 
స్రుక్కి శాత్రవులచేం జిక్కువడును. 


కరువు వ్యసనంబులును జెంది కలంగువాండు 

కోలుకోలేక తనుం దానె కూలుచుండుం 

గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార 

లిట్టివారలతో సంధి నెనయరాదు ॥ 76 


గీ 


వ్యసనముల్‌ గలిగినయట్టిబలంబులు 
గలవాండు పోటు కెక్కంగ లేండు 


చతుర్జాశ్వాసము రో 
థి 


దైవోపహతకుండు తనుం దానె చెడుచుండు 
సత్యంబు ధర్మంబు సదలినయతం 

దడనువుగా సంధి గైకొనినమీందట నైనం 
బదరునుం దా మల్లబడి కలంగు 

తలము దప్పినయట్టి దంతావళము నీటం 
గొంచెపుమొసలిచే గుదిసినట్లు 


నెలవు దప్పినయాతండు నలంగి క్షుద్ర 

శాత్రవునిచేతనైనను సమయుచుండుం 

గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార 

లిట్టివారలతో సంధి నెనయరాదు ॥ 77 


దేవుళ్ళం బాపలం దిట్టునాతండు ధర్మ 
హీనుండు గావున నీల్దుచుండుం 
గనుంగొనలేక చీంకటిలోనం గాకంబు 
ఘూకంబుచేతను గూలినట్లు 
కాలమెజుంగక కలహించునాతండు 
గాలజ్ఞ యోధచేం గూలుచుండు 
నాపదలకు మతి యధికసంపదలకు 
దైవంబె కద నిమిత్తంబటంచు 


దైవచింతకుందన్ని యత్నములు మాని 

యూరకుందియ చెడుచుండు నుర్విలోనం 

గాన వీరలతో సంధి గాదు తలంప 

నిట్టి మార్దంబు నరవరుండెబుంగవలయు ॥ 78 


సంధికర్చుబగువారు 


ఆర్యుండును ధార్మికుండు ననార్యుం దధిక 

బలుండు దాయాదవర్గంబు గలుగునతండు 

సత్యవంతుండు బహుజయశాలి సంధి 

కర్షులని పల్ముచుండ్రు నయజ్ఞ్జులెందు ॥ 79 


92 


వ॥ 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


అది యెట్లనిన, నిట్లు సంధానార్హులైన యేడుగురి తెజింగును గ్రమంబున 
వివరించెద. 80 


ఆర్యుండై తగువాండు ప్రాణబాధలయందుం 
దనమంచితనమె వదలకయుండు 
ధార్మికుండెందును దన ధర్మమహిమచేం 
గడుం బ్రజారాగంబు గలుగుకతన 
నతందెదిరించిన నతనిిక యందజు 
నని యొనర్హురు కాన నతండసాధ్యుం 
డగు ననార్యుండైన యతండు గూడకయున్న 
నతండు శత్రులంగూడి యదంగంజేయు 


మొదలు ముట్టంగం బరశురామునివిధమున 
నిట్టివారలసాధ్యులౌటెటింగి యందు 

సంధి గావించవలయు నీ జగతిలోన 

నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 81 


అధికుందెంతయు నల్పు నాక్రమించినచోట 
నెన్నియత్నంబుల నెనసియైన 
నతండు దా బలుసింహమాక్రమించినలేండి 
లీల నెందును దిక్కులేక యుండు 
నధికుతో నేమాత్రమైనను గినిసిన 
నల్పుండు మొదలంట నపుదె చెడును 
బలవంతుతోడుతం గలహించుమని నీతి 
శాస్త్రంబు బలుకు టెచ్చటనులేదు 


మొనసి పెనుగాలి కదురని మొగిలు కరణి 
నధికుతోనల్చుండెదురలే దటులంగాన 

'బబ్రతుకవలసిన భూపతి బలియుతోడ 

సంధిసేయంగవలయు నిశ్చయముగాంగ॥ 82 


చతుర్జాశ్వాసము 
థి 


ఆ||వె। అధికుందెదుర నముుండై వేళయైనచో 
విక్రమించునట్టివిభుని సిరులు 
చెందివెలయు గట్టుచెంతంనమతం జెంది 
యనలం బ్రబలునదులయంద మొంది ॥ 


సీ దాయాదవర్గంబు దనకుగల్లినవాండు 

కదమూంకంజెందిన కారణమున 

భేదింపరాకుండుం బెనుముండ్లు బలసిన 
వెదురులపొదలోని వెదురుమాడ్మి 

సత్యవంతుండు దన సత్యంబు నడుపుచు 
సంధికృత్యంబుల జారకుందు 

గెలుపులెయ్యెడం బెక్కుగలవాండు దొరకెనా 
పరశురామునిం బ్రతాపమునం బోలి 


గీ యతనిశార్యంబుచేతనే యఖీలదిశల 
మించుభూపతులెల్లం గంపించియుందు 
రిట్టివారలసాధ్యులౌ టెజింగి విభుండు 
సంధిసేయంగవలయు నీ జగతిలోన ॥ 


కం॥ పెక్కు జయంబులు గల దొర 
నొక్కటిగా సంధిగూడు నుర్వీ విభునిం 
దిక్కని గొల్తురు వైరులు 
చక్కనగాం దత్చ్రతాప సంతాపితులై ॥ 


ఆ||వె। సంధియయ్యెననుచు సత్యవంతులనైన 
నమ్మియుండం జనదు నరవరునకుం 
జేయరానిబాససేసియు నింద్రుండు 
వృత్రుంజంపినట్టి విధమెటింగి ॥ 


93 


88 


వ. 


85 


86 


ర్క ఆంధ్రకామందకము 


ఆ|॥|వె। తనయుందడైన ననుంగు దండ్రియైనను రాజ్య 
మంది యొకవికారమొందుం గాన 
లోకజనము చర్యలోనిది గాకుండ 
ధరణిపతులనదకం దలంప వలయు ॥ 


కం॥ బలవంతుం దెత్తివచ్చిన 
నలుకక దుర్గమున నిల్చి యంతటికంటెన్‌ 
బలవంతుం దెచ్చి తజుమంగ 
వలయు బటాపంచముగ నవారితశక్తిన్‌ | 


వ మజియు భరద్వాజమతంబున. 


కం॥ తనయుత్సాహము బలిమియుం 
గనుంగొని యరిమీంద నుథటికి కలహింపం దగున్‌ 
ఘనసింహమెదిరి మదకరు 
లను వెంటాడంగం బూనులాగున నెందున్‌ ॥ 


కం॥ ఉదుటుగల సింహమొక్కటి 
మదగజ సంఘములం గెల్బుమాడ్మింబగఅ పైం 
బొదలిన తనయుత్సాహము 
నుదుటుం గని గమకమునన నుఖుకంగవలయున్‌ ॥ 


కం॥ కడునల్ప సైన్యునైనను 
బడలికంబడి యొక్కశత్రు భంజించినచోం 
బొడవైన తత్ర్రతాపము 
కడిమినె యిల నితరశత్రుగణముం బొగడున్‌ ॥ 


కం॥ సముతోడ నైన సంధియు 
నమరుం గెలుపోటమియును ననిలో సందే 
హముగన నిట్లనె పలుకందడె 
యమరగురుండు నిశ్చితార్థ మది కాదంచున్‌ ॥ 


87 


88 


89 


90 


91 


92 


93 


చతుర్జాశ్వాసము 9005 
థి 


చం॥ బలియంగం గోరురాజు తనబల్మికి మున్ను సమానవైరితోం 


జలమునంబోరంగాం జనకసంధియె చేయుట మేలు కానిచో 
నలవడం బచ్చికుండ మెరయంబడి రెండుగవ్రీలుకైవడిన్‌ 
బొలియుటె కాక గెల్పులను బొందుట లెందును జెందనేర్చునే 194 


ఆ|॥వె। సముల మనుచు బదరి సంధిసేయక మీథి 


పోరి యిరువురొకట బొలియరైరె 
పందలైనయట్టి సుందోపసుందులు 
గాన సములు సంధిం బూన మేలు॥ 98 


ఆ|॥వె తనకు వ్యసనమైనతటథి హీనుండెత్తిన 


కం॥ 


సంధిసేయండదేని చాలంగీడు 
తదడిసినట్టి వాని యొడలిపై నొాకమంచు 
బొట్టుబడిన వడంకు వుట్టకున్నె ॥ 96 


హీనుండగు వైరి యెడలం 

దా నెందును వ్యసన మెడలుతథటి సంశయము 

న్మానుచు నిర్దయుండై పతి 

వాని యవిశ్వాస మెటింగి వధియింపందగున్‌ ॥ 97 


అరి కడుబలవంతుండైన సంధియుం జేసి 
చేరి విశ్వాసంబుం జెంద నడచి 
తాను నమ్మినయట్టివానికైవడి నుండి 
తనయింగితాకృతుల్‌ గనంగనీక 
తగుప్రియంబులె పల్కి తనదు శౌర్యము తన 
కనువైనవేళ సేయంగ వలయు 
నదియెటులన్న నట్లనుసరింపుచుం దొల్లి 
విశ్వాస మందించి వేళయెటింగి 


96 


గీ 


గీ 


కం॥ 


వ॥ 


ఆంధ్రకామందకము 


ఘనుండు దేవేంద్రుండుం దితి కడుపుంజొచ్చి 
కడుపులోనున్న పగజ వ్రక్కలుగం జీటి 
యల మరుద్దణ కర్తయై యతిశయిల్లె 


నిట్టిమార్దంబు నరవరుం డెటుంగవలయు ॥ 98 


బలవంతుండగురాజు చలమునం బై నెత్త 
నాతనియువరాజు నతనిమంత్రి 
తోనైనం దాను సంధానంబు గావించి 
వారిలో వారికిం బోరుంబెట్టి 
యదియును గాకున్న నతినిప్రధానున 
కంతయుం దా ధనమిచ్చియైన 
వలయు నర్ధముల లేఖల నిచ్చి యైనను 
బరునియత్నంబులు సెబుపవలయు 


గీ 


గీ 


నిన్ని రీతులంగార్యంబు లసంగకుండం 
చేయం గడునుగ్రుందడై వైరిచెంతనుండు 
వారిపై నెల్లను గడువిశ్వాస మొంది 
యతండు సేసిన యత్నంబు లతందడెమాను ॥ 


కం॥ 
99 


అరియత్నము లుడుపంగం దగు 
నరిమిత్రుల సంధిచేసియైనను లేదా 
యరివైద్యుల భేదింపుచు 


నరిం జెజటుపంగవలయు రసవిషాదులనైన్‌ ॥ 100 


ఇట్టి యత్నంబులు చేసినను బెట్టిదుండగునట్టిపగఅ మట్టుం బడకబీట్టు 
గదిమినయేని వెండియు, 101 


బహువేషభాషలం బరగినవారలై 
యాఖభిచారిక నిమిత్తాదులెజింగి 

యాశత్రుదేశంబు నందె కాపురముండి 
సంచరించెడుం దనచరులచేత 


చతుర్జాశ్వాసము ర 
థి 


నొకకొన్ని ప్రశ్నలు నొకకొన్ని శకునముల్‌ 

కడు నిదర్శనములుగాంగం దెలుపం 
జేసి శత్రుల విశ్వసింపం గావింపుచు 

వారిచేతనె బహువ్యసనములును 


భీకరోత్పాతములును గల్పింపంజేసి 
యిట్లు శత్రునియుత్సాహమెల్లం జెజచి 
వానిం బోందోలవలయు నవార్యమహిమ 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 


పుత్రమిత్రకళత్రాప్త భూమి విత్త 
వాహనాదులు గదనంబువలన నొక్క 
నిమిషమున వ్యర్థమగుట లో నృపతి యొటింగి 


మిగులం గలహంబులకు6 బూని మెలంగరాదు ॥ 1083 


బలమును ధనమును జుట్టం 
బులు నిజదేహంబు రాజ్యమున గీర్తితతుల్‌ 
దలంకుచు సంశయదోలా 


కలితముగాంగనె వివేకి కదనమొనర్చున్‌ ॥| 104 


తన సరి దొరయైనం దనమీంద దండెత్తి 
తనతోడ సంధిగైకొనకయున్నం 

దా నటమీంద నాతనితోడ సంధి గా 
వలసినవాందెయై వైర ముడిగి 

కాలోచితంబైన క్రమమున సామదా 
నంబులచేత భేదంబుచేత 

నటు ముట్టుంనడనుండి యామీందందా మించి 
యరి కసాధ్యంబైన యచట నిలిచి 


98 


గీ 


ఆంధ్రకామందకము 


చతురగతిం బొల్బ సన్నాహసహిత సైన్య 

పటలిచేతను జీకాకుపజబుపవలయు 

నతండెటులం దప్తుందైకూడు నటుల విభుండు 

“తప్తయోస్సంధి' యనెడి శాస్త్రంబెటింగి ॥ 105 


కం॥ ఈ రీతి సంధికార్యము 


వ॥ 


కం॥ 


దారు వచింపుదురు మునులు తత్సంధి బలా 
త్మారముననైనం గార్యము 
గౌరవలాఘవము లెఠింగి కావింపందగున్‌ ॥ 106 


ఇది సంధిస్వరూపంబు. ఇంక విగ్రహస్వరూపంబు వివరించెద. 107 
విగ్రహ వికల్ప ప్రకరణము 


తమలోం దా రెప్పుడు కో 

పముల నసూయలను బెరసి పలుమరు నపకా 

రములె యొనరించుటలే 

నమరంగాం బొడము విగ్రహము మహిలోనన్‌ ॥ 108 


ఆ|॥వె।। ఫలముగోరువాండు పగవారిచేతను 


వ॥ 


వెతలం జెందువాండు చతురుండగుచు 
నహితుతోడ విగ్రహము సేయవలయును 
బలము దేశకాలబలమెథింగి ॥ 109 


ఇట్టీ విగ్రహంబు స్థానాపవారంబు వలనను రాజ్యాపహారంబు వలనను, 
వనితాపవారంబువలనను, గ్రామాపహవారంబువలనను. నర్ధవిఘాతంబు 
వలనను, ధర్మవిఘాతంబువలనను, జ్ఞానాపహారంబువలనను, జ్ఞానశక్తి 
విఘాతము వలనను, మిత్రార్థంబు వలనను, నవమానంబు వలనను, 
బంధు నాశనంబువలనను, నేకార్థప్రీతివలనను, ధనాపహరణంబు 
వలనను, గృతానుగ్రహభేదంబువలనను, దబైవంబువలనను, బ్రకృతి 
క్షోభంబు వలనను, దేశపీడనంబువలనను, బహుజనద్వేషంబు వలనను, 


గీ 


గీ 


చతుర్జాశ్వాసము 99 
థి 


గలుగుచు నుండు నిందుకు శమన ప్రకారంబెట్లన్నను గ్రమంబున 
వివరించెద. 110 


స్థానరాజ్యములకు సతులకు మజియు దే 
శములకుం గా వచ్చు జగడమెల్ల 
పుచ్చుకొన్నవి మళ్ళ నిచ్చుటచే నొరుల్‌ 
గైకొన్న దమయుక్తిం గనుటచేత 
నర్థంబు ధర్మంబు నడపంబో రొదవం దొ 
ల్తటియట్ల యిచ్చి యేర్చుటలచేత 
జ్ఞానాపహారంబు జ్ఞానశక్తి విఘాత 
ములనైన జగడంబు చలము కొనక 


పట్టునర్థంబు వదలి చొప్పడుటచేతం 

దనకొనర్చ నుపేక్షచెం దాల్మిచేత 

మందటిలం జీయవలయు నెమ్మదింజెలంగ 

నీతిమార్గం బెజింగినన్ఫపవరుండు ॥ క. 


ద్రోహం బధర్శ్మంబుతోం గూడుమిత్రుని 
కలహంబుం దనయుపేక్షణముచేత 
నెనసినమంచిమిత్రునికైన జగడంబుం 
దనదిగా వహియించుకొనుటచేత 
అపమానమునంగల్లు నా విగ్రహం బను 
నయముతోం గూడుమానంబు చేత 
అభిమానమునం బుట్టినట్టి వైరంబు సా 
మంబుచేతను బ్రణామంబుచేత 


బంధునాశంబువలనం జొప్పడినపోరు 

దగిన యట్టి రహస్యవ ర్తనముచేత 

మందటిలం జీయవలయు నెమ్మదిం జెలంగి 

నీతిమార్గం బెటింగిన నృపవరుండు ॥ 112 


100 ఆంధ్రకామందకము 


సీ ఏకార్థమునకుంగా నిరువుర కగుపోరు 
తనకోర్కివదలి వీడొనుటచేత 
ధనముంగైకొనుటచే నొనరినజగడంబు 
కోధంబుం జాలించుకొనుటచేత 
నడరి చేయుననుగ్రహము మాననగుపోరు 
మగుడి యనుగ్రహమహిమచేత 
దైవికగతిచేతం దనకైన జగడంబు 
దైవంబు గూర్చుయత్నంబుచేత 


గీ; మండలక్షోభమున నైన మచ్చరంబు 
నందుకొనంగూడి తగునుపాయములచేత 
మందటిలంబేయవలయు నెమ్మదింజెలంగి 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 113 


సీ మించి దేశంబు బాధించంగా నైన పో 

రతనిదేశముం గూల్చునందుచేత 

బహుజనంబులతోడం బరగినజగదడంబుం 
దగుసామదానభేదములచేత 

మానుపంగావలె మఠి యిట్లు పొడమెడి 
కలహముల్‌ దా మాన్పంగడంగందేని 

సర్వంబు నొకవేళం జాల నాశనమొందుం 
గావునం గడు విచక్షణత మించి 


గీ! యేయుపాయంబుచేం వీడ యెసంగకుండు 
నాయుపాయంబుచే విగ్రహంబులెల్ల 
మందటిలం జేయవలయు నెమ్మదిం జెలంగి 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ క. 


వ॥ మథజియుం గొన్నిమతంబులవారు శత్రువర్తనమువలనను, గ్రహంబుల 
వలనను, వనితలవలనను, వాగ్జోషంబువలనను, నపరాధంబు వలనను, 
బుట్టెడి వైరంబు లైదువిధంబులే యని పల్కుచుండుదురు. 


గీ 


చతుర్జాశ్వాసము 101 
థి 


బాహుదంతితనూజుందు భూమియోర లడ్డగించుట వలనను, 
భూమిబాధ గలుగుట వలనను, శక్తి చెబుచుటవలనను, గడిరాజు 
వలననుం బొడమెడి వైరంబులు నాలుగువిధంబులే యనిపలుకుచుండు. 
మనుమతంబువారు కులమువలనను నపరాధంబు వలననుం బొడమెడి 
వైరంబులు రెండువిధంబులేయనియును బలుకుచుండుదురైన నందుం 
బూనరాని విగ్రహంబులు బదియాఖు విధంబులు గలవవి యొట్లనిన. 115 


అల్బఫలంబైన యది నిష్ప్టలంబును 

ఫలము నిశ్చయలీలం బరగునదియు 

నపుడు దోషముగల్లి యామీంద ఫలమిచ్చు 

నదియును దోషంబు లపుడులేక 
యటమీంద ఫలయుక్తి నలరకుండెడునది 

యపుడు మీందట దోష మందునదియుం 
దా నెబుంగనిశూరతను మించువానిది 

పరులు ప్రేరేపం జొప్పడునదియును 


నారుల కొజకైన యదియును దెజఖవకొజఅకుం 

గాంగవచ్చినయది దీర్హ కాలముదియు 

నైన విగ్రహముల నెల్ల మానవలయు 

నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ 116 


బ్రాహ్మణోత్తములతోం బరగిన నదియును 
వేళ గాకుందెడివేళ నెందు 
దైవబలంబుచేం దగువానితోడిద 
కలహంబునక నిచ్చం గాలు ద్రవ్వు 
చెలికాండ్రు గల్లినక్షితిపతితోడిది 
తత్మాలఫలయుక్తిం దగుచునుండి 
యామీంద నిష్పలమైవచ్చునదియును 
తత్మాలఫలయుక్తిం దగులనీక 


గీ 


గీ 


ఉ!! 


చం॥ 


ఆంధ్రకామందకము 


యంతమీందట ఫలయుక్తి నమరునదియు 

ననంగం దగినట్టి పైపదియాజు తెజంగు 

లైన విగ్రహములనెల్ల మానవలయు 

నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ క్షే? 


చేయునప్పుడు మీందటంజేటులేని 

విగ్రహమ్ములె యెపుడుంగావింపవలయు 

నవియ కా వన్నిపనులందు నటులంగాంగం 

దలంచి మెలంగంగవలయు నిచ్చలు విభుండు ॥ 118 


అప్పుడు మీందటన్‌ ఫలము నందంగం జేయువిశుద్ధకర్మముం 
దప్పక యాచరించుజననాథుండు నిందలంజెందకుండుం దా 
నెప్పుడు నట్లుకావున మహీస్ట్థలిలో నిహముం బరంబుందాం 
జొప్పడంగూర్చునట్టిపని సొంపునంజేయంగ నొప్పుంబ్రాజ్ఞుండై!! 119 


ఒక యిసుమంత యర్ధముననుండెడు లోభముచేం బరంబుంజెం 
దక డిగ నాదంగావలదు తత్పరలోకవిరుద్ధకర్ములం 

బ్రకటముగాంగ దవ్వులనె పాయుట మేలగు నిట్టు లాగమ 
'ప్రకరము వల్ముంగావున నృపాలుండు సత్రియంజేయుటేతగున్‌ 11120 


బలము పోషణ మంది చెలంగియుందెడివేళ 
ననురక్తిమై ప్రజల్‌ దనరువేళం 
దాను జూచినచూపు దైవ మీడేర్చుచోం 
దన మిత్రులతిభక్తిం దనరువేళ 
సకలసామంతులు సంధింగోరెడివేళ 
నాప్తమంత్రులు గలయట్టివేళ 
ధనధాన్యములు చాలం దన కొనంగూడుచో 
నుత్సాహ మాత్మలో నుబ్బువేళం 


గీ 


ఉ!! 


కం॥ 


కం॥ 


మ। 


చతుర్జాశ్వాసము 108 
థి 


బరులర కిటువంటి వెల్లంజొప్పడనియట్టి 

వేళ నొనరింపంగాందగు విగ్రహంబు 

ధనము మిటత్రుండు భూమినాందగిన మూండు 

గతులఫలముల నొకటైనం గలుగందెలిసి ॥ 121 


మేలు ధనంబు ధాత్రిపయి మించు సువస్తులకన్న నంతకున్‌ 

మేలు దలంప మిత్రుం డలమిత్రునికంటెను భూమి మేలగున్‌ 
మేలగుభూమిచేతం గడుమేలగు సంపద గల్టు సంపదన్‌ 

జాలంగ బంధుమిత్రులును సద్దుణజాలము గల్టు నెప్పుడున్‌ ॥ 122 


తనతో సమసంపదచే 

ననువొందెడి శత్రుజనుల నప్రతిహతమై 

తనరునుపాయముచేతనె 

జనపతి శిక్షింపవలయుం జతురుం దడగుచున్‌ ॥ 128 


కలహంబైన నుపాయ 

మ్ములచేతనె తాళి శాంతిం బొందింపందగున్‌ 

గెలుపులు దలంప ననిశ్చయ 

ములు గావునం ద్వరితగతుల మొనయక నృపతుల్‌ 1 124 


బలవంతుండగు శాత్రవుండు గినుకన్‌ బైవచ్చి బోధించినన్‌ 
గలంగన్‌ బాఅక నిత్యసంపదల నాకాంక్షించుచున్‌ బుద్ధిని 
శ్చలతన్‌ వైతసవృత్తిచే వినతుండై శత్రుం బ్రసన్నాత్ముంగా 
నలరింపందగు సర్పవృత్తులటు పాయంబెట్టి నేర్పొందగన్‌ ॥ 125 


ఆ||వె। పామురీతిం గ్రూరభంగిం జరించిన 


విభుండు నాశ మందు వేగ జగతి 
సిరులం జెందుచుండుం దిరముగాం బ్రబ్బళ్ళ 
లీల వినయవృత్తి వాలునతండు ॥ 126 


104 


ఆంధ్రకామందకము 


ఆ|॥వె॥ మత్తురీతి వెళ్టిమాడ్మిం దా నూరక 


యుండివేళంబైకి నుఠికి సింహ 
మటులంగ్రమముచేత నందినయది జాఅ 
కుండంబట్టి విజయ మొందవలయు ॥ 27 


తాంబేటిలీల యెంతయును ముడుంచుక 
తనమీందవచ్చు బాధలకుందాళి 
గట్టుకై వడి నిల్చి కదలక యోర్చుచు 
ననువుగాకుండెడియట్టివేళ 
యరిని మూపునంబెట్టియైన మోవంగనేర్చి 
ప్రియభాషణంబులం బేలుపజచి 
కడుబ్రసన్నాత్ముండై పుడమివార్త లెటింగి 
యరియంతరంగంబునందు నిల్చి 


ఆ||వె[సమయమెలింగి కృష్ణసర్పంబుగతిం బిజ్ళు 


చం॥ 


చం॥ 


మనుచు నొడిసి యగ్నియటుల భగ్గు 
రనంగ నెగసి నీతియనుచేత ముందలం 
బట్టి తివియవలయుం బరులసిరుల ॥ 128 


నిలుకడంగాంచి మేలెజుంగునేర్పు వహించి పరాక్రమంబునన్‌ 
గులమున మించి సత్యమొనంగూడంగ ధైర్యదయాతిదాన స 

త్మళల వరించి యూర్జ్దితుండు గౌరవశాలియునైనరాజు ని 

చ్చలు నిలశత్రురాజుల కసాధ్యుండగున్‌ మదినెంచిచూడంగన్‌ || 129 


పరుసముంబల్మి మేల్మజచి బాసలుదప్పి భయంబుం జెందుచున్‌ 
గరువము దుఃఖమోపమియుం గల్లి ప్రమాదము జాగుచందమున్‌ 
విరసముంజెంది జూదముల వేంటల నింతులం బానలీలలన్‌ 
నిరతము నాచరించు నవినీతుండు సంపదంజెందనేర్చునే 11 180 


చతుర్జాశ్వాసము 105 
థి 


చం॥ గెలువగం గోరునట్టి దొర కీడుగుణంబులు గల్టుశత్రుపై 


చం॥ 


వ॥ 


గీ 


వ॥ 


నలవుమెయిం ద్రిశక్తియుతుందై చనంగాందగు నట్లుగాక ని 
శ్చలగుణశాలియై తనరుశత్రుని మీందట నెత్తువాండు నే 
ర్పులందనుదానె చంపుకొనం బూనుచునుండును నిందకర్పుండై ॥ 131 


ఘనమగు రాజ్యసంపదలు గైకొను నిచ్చంజెలంగి బుద్ధిచే 
ననువగుమండలక్రియలనన్ని యెజటింగి దృఢప్రయత్నుందై 
పనివడి విగ్రహస్థితులం బాగులంజెందుచుం గార్యసిద్ధికై 
యనిశముం బూనంగావలయు నద్భుతశార్యసమ[గ్రచర్యలన్‌ 1 132 


ఇదియు విగ్రహస్వరూపంబు. ఇంక యానప్రకారంబెట్లనిన. 188 
యానప్రకరణము 


అధికబలవిక్రమంబుల నలరి ప్రకృతు 

లాత్మగుణముల ననురక్తి నంది కొలువ 

విజయమందుట కలమహీవిభుండు రిపుల 

నదడంచుటకు దండువెడలుట యానమండ్రు ॥ 134 


అదియును విగగహ్యయానంబును, సంధాయయానంబును, బ్రసంగ 
యానంబును సంభూయయానంబును, నుపేక్షాయానంబు ననియైదు 
తెజంగులయ్యె వాని స్వరూపంబులు గ్రమంబున వివరించెద. 185 


బలవంతుందరిప్రధానుల నిగ్రహించి దం 
డెత్తుటయును దన హితులచేత 
నరిమిత్రులను నొంచి యరిమీంద దండెత్తు 
నదియును విగ్రహయానమండ్రు 
వెనుక శత్రులసంధి నానరి యన్యుల మీంద 
నరుగుటయును దను నడ్డకట్టు 
విమతులు సంధించి వేజొక్క యరిమీంద 
నరుగుట సంధాయయాన మందు 


గీ 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


రొక్కచోటికిం గదలి వేటొక్కయెడకు 
శల్యురీతిం బ్రసంగవశంబు కతనం 
జనినయది ధాత్రియందుం బ్రసంగయాన 
మండ్రు నయశాస్త్రవిదులైన యార్యులెందు ॥ 


గీ 


186 


శౌర్యశక్తులమించి చాల మూంకలగూల్చం 
గలిగిన సామంతగణముతోడం 
గలసి శాత్రవులను గదుమ నుద్యోగించి 
కదలిపోవుట చూడ నదియుంగాక 
ఫలమిత్తునని ప్రతినలు వల్మ్కి కొంచెపు 
దొరలతోంగూడుక యరుగునదియుం 
దమప్రకృతుల నొంపం దా రిరువురు గూడి 
యిరువురు శత్రుల నేపడంప 


వ॥ 


కం॥ 


మునుపు సూర్యాంజనేయులు సనినరీతి వ॥ 


నరుగుటం దలంప సంభూయయాన మందు 
రిట్టి యానప్రకారంబు లెజబుంగవలయు 


నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 137 


శత్రుపై దండెత్తి చనుచోట నహితున 

కపుడు సహాయుండై యతనికంటె 
బలవంతుండగురాజు పై నెత్తివచ్చిన 

మునుపటిశత్రుపైం జనక తాను 
వాని నుపేక్షించి వాని సహాయుపైం 

జన నుపేక్షాయాన మనంగం బరగు 
వాసవసేతి నివాతకవచులపైం 

జని యుపేక్షాయానముననె తొల్లి 


ప్రబలులై మించినట్టి హిరణ్యపురని గీ 


వాసులను గెల్వంగదలిన వైపు దనర 
నిట్టియానప్రకారంబు లెబుంగవలయు 


నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 138 


చతుర్థాశ్వాసము 107 
అరికి వ్యసనంబు గల్లినయట్టివేళ 
నరికి దైవంబు దోడుగానట్టివేళ 
నదనుం జేకొని దండెత్త నర్హమండ్రు 
నీతిమార్గం బెజింగిన నృపవరునకు ॥ 


ఆసన ప్రకరణము 


189 


ఆసన ప్రకారంబు. 140 


అరియును విజిగీషుధరా 
వరు లిరువురు బలిమికలిమి వడినాండొరులన్‌ 
దెరలింపలేక యుండుట 


ధర నాసన మనంగం బరగుం దజ్‌జ్ఞులచేతన్‌ ॥| 141 


అదియును విగృవ్యాననంబును నసంధాయాసనంబును (బ్రసం 
గాసనంబును, సంభూయాసనంబును, నుపేక్షాసనంబును నన నైదు 
తెజంగులయ్యె వాని స్వరూపంబులు గ్రమంబున వివరించెద. 142 


ఒక్కొరొక్కరిసీమ లొండొరుల్‌ గైకొని 
మెండొడ్డి యెత్తిపోకుండుటయును 
గడువైరితోడ విగ్రహమంది వాండు దు 
ర్లస్టుండై సాధ్యుండు కాని వేళ 
ధాన్యాదికము మిత్రతతులను గట్టియల్‌ 
గసవును జొరకుందం గాంచియుండి 
ముట్టడిగాం జుట్టుముట్టుకొనుచునుండు 
నట్టిదియును విగృహ్యాసనంబు 


వైరిపైనిట్లు ముట్టడి వైచి యెంచి 
ప్రకృతులన్నియు. బెడంబాపి పగజం దనకుం 
గైవసము చేసికొనందగు కాలమెటింగి 


నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 143 


1086 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


రావణాసురుండు పూర్వమున నివాతక 
వచులతోం బోరాడి వారుం దాను 
నలసి చతుర్ముఖు నంపి సంధి యొనర్చి 
నట్టులు విజిగీషు నరియుం బోరి 
యలసి సంధియొనర్చి కలసియుండుటయు సం 
ధాయాసనంబనం దనరుచుండు 
నది గాక యరిమీంద నలపునం గదలి వే 


తొక ప్రసంగము చెంది యొరునిమీంద గీ! 
కడంగి దందెత్తిపోయి తా విడిసియుండు 
నది ప్రసంగాసనంబన నమరుచుండు 
నిట్టి చందంబులెల్లం దాన నెబుంగవలయు 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ .. 
వ॥ 


అరిజిగీషువులం దా నాక్రమించుటకు మ 
ధ్యముండు పై దందెత్తం దలచినప్పు 
డరియును విజిగీషు వన్యోన్యమైత్రిచే 
నానగూడి బల్మిచే నుండు టొప్పు 
నదిగాక ఘనుండైన యల యుదాసీనుండు 
గినిసిన నరి విజిగీషువులను 
దక్కినవారెల్ల నొక్కటెయున్న సం 
భూయాసనం బనం బొలుపుమీరు 


నిట్టిభేదంబులెల్లను నెపుడు చిత్త 

మందెజుంగనుండ నేర్చిన యట్టిరాజు 

మదరిపుల గెల్చి సకలసంపదలం బొల్బి న 
జనులు వినుతించ మించి యిజ్ఞగతి నేలు ॥ 145 


బలియుండై కృష్ణుండు పారిజాతముం దెచ్చు 
చోట నుపేక్షించి సురవిభుండు 


చతుర్జాశ్వాసము 109 
థి 


పదరకయున్నట్లు పగతుండు బలియుండై 
యున్నవచోం దా నూరకుండునదియు 
నొకహేతువునం జేసి యొకశాత్రవుండు పేర్చి 
తను నుపేక్షించిన దానింగొనుచు 
మును రుక్మియుండిన యనువున నుండుట 
యది యుపేక్షాసన మనంగం దనరు 


నిట్టిభేదంబు లెల్లం దా నెపుడు చిత్త 
మం దెజింగియుండ నేర్చినయట్టి రాజు 
మదరిపుల గెల్బ్ఫి సకలసంపదలం బొల్బి 


జనులు వినుతించ మించి యీ జగతినేలు ॥ 146 


ద్వైధీభావ ప్రకరణము 


మతియు ద్వైధీభావంబు స్వతంత్రపరతంత్ర భేదంబున రెండు దెజంగు 
లయ్యెనందు స్వతంత్ర ద్వైధీభావం బెట్లనిన. కేత్త 7 


ఇరుదిక్కులకుం దన కిద్దజఖుశత్రులు 
బలవంతులై యున్నం గలంకపడక 
వారివారికిం జూడ వారివాండును బోలెం 
దన్నుం దక్కోలుగా నెన్నిపల్మి 
కాకాక్షివలె నిరుగడల వర్తింపుచు 
నందుం జేరువదాన నధికయత్న 
మున గడుపుచు నిద్ద రనయక యొత్తిన 
నందులో బలవంతు నాశ్రయించి 


వారలిద్దజు వదలిన వారియరులం 
దాన బలవంతు నొక్కనిం బూని కొలిచి 
నడవంగా నేర్చి కాలంబు గడపెనేని 


యది ద్విధాభావగుణమని యండ్రు బుధులు ॥ 148 


110 ఆంధ్రకామందకము 


కం॥ సాధారణుందై యిరుగడ 
భూధవులకు నెనసి ధనముం బొరయుట యది దా 
నీధారుణిం బరతంత్ర 
ద్వైధీభావంబనంగం దగుం దజ్‌జ్ఞులచేన్‌ ॥ 149 


సమాశ్రయ ప్రకరణము 


వ॥ మజియు సమాశ్రయగుణంబు బలవంతుందడగు నితరునైననుగాక తన 
శత్రువునైన నాణశ్రయించుటంజేసి రెండు విధంబులై యుండుం దత్మమం 
బెట్లనిన. 150 


సీ, బలవంతుచే నొంపంబడి నిరుపాయుండదై 
ప్రతిసేయంగా లేక బడలినపుడు 
కులమును సత్యంబు బలమును గల్గిన 
యార్యుని నొక్కని నాశ్రయించి 
వినయంబుతో నిత్యమును బొడగని చేరి 
యతని భావంబెల్ల నాత్మ నెటింగి 
చెప్పినకైవడిం జేసి వినీతుల 
గతి గురువులం గొల్పుకరణిం గొల్చి 


గీ! యతనిదయచేతం బరిపూర్జుండై స్వతంత్ర 
వృత్తిం జెందుచుం గ్రమమున వెలయు టొప్పు 
నిట్టి యన్యసమాశ్రయం బెజఖుంగవలయు 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 151 


సీ అహితులచే నొచ్చి యార్హ్తుందై యాశయ 
హీనుందై తగు సంధిలేనివాండు 
భండారమైనను బలమునైనను భూమి 
యైనను భూఫలంబైన మజియు 
సకలంబునైన నిశ్చలతం జెందుచు నిచ్చి 
యతివినయంబున నతనింజేరి 
తా బల్మిచెందినతటీ నైన శత్రువుం 
డాపదం జెందిన యప్పుడైన 


చతుర్జాశ్వాసము యగ 
థి 


గీ; వేళ యెలింగి విజృంభించి విమతుం ద్రుంచి 
యైనం గొలిపించికొనియైన నలరు టొప్పు 
నిట్టి శత్రుసమాశ్రయం బెజఖుంగవలయు 
నీతిమార్గం బెటింగిన నృపవరుండు ॥ 152 


చం॥ తనకటు వేళగానితతిం దాం బగవారలకెందు సర్వముం 
గినియక యిచ్చి, నిచ్చలును గ్రేశము వచ్చిన నైన నోర్చి యే 
యనువుననైనం దాళికొని యన్యునినైనను జేరి క్రమ్మజన్‌ 
మనుచు ధరిత్రిం గైకొనుట మంచిది యెంచగ ధర్మజుంబలెన్‌ 11 1538 


ఆ||వె। కారణంబు లేక కదిసి కూడంగరాదు 
ఘనునినైన నీచజనునినైన 
కారణంబు లేక కలసిన క్షయమును 
వ్యయము దోషములును వచ్చుంగాన ॥ 154 


మ॥ ఇలటేం డొక్కొకకారణంబుననె తా నెవ్వారితోనైన నే 
ర్పులంగూడందగుంగూడియుండిన యెడం బొల్పొంది చిత్తంబులో 
పల నమ్మంగొజగాదు తండ్రినయినం బాటించి దుష్టాత్మకుల్‌ 


దలంప న్నమ్మినయట్టి సాధుజనులం దారెందు హింసించుటన్‌ ॥ 155 


వ॥ ఇది షద్దుణస్వరూపంబు. వీనిం గొందజు మతస్థులు ద్వైధీభావ 
నమాతయంబులు నంధిమూలంబుల కావున, నంధిగుణం 
బొక్కటియును దండువెడలుటయును విదియుటయు విగ్రహమూలం 
బగుటంజేసి యానాసనంబులు విగ్రహభేదంబులే కావున, విగ్రహగుణం 
బొక్కటియునుం గూడ నిట్టి సంధివిగ్రహంబులు రెండుగుణంబులే 
యని పలుకుచుండుదురు. మజీయు బృహస్పతి మొదలయిన 
కొన్నిమతంబులవారు శత్రువునిచేత బాధింపంబడినవాం డితరుని 
నాశ్రయించుటంజేసి సమాశ్రయగుణంబుం బ్రత్యేకంబు గావున, నా 
సంధివిగ్రహంబులు రెండును నిట్టి సమాళశయంబునం గూడి 
మూండు గుణంబులే యని పలుకుచుందుదురు. మజియుంగొన్ని 
మతంబులవారు సంధ్యాదిగుణపంచకంబును విగ్రహమూలంబె కావున, 


కం॥ 


చం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


విగ్రహగుణంబొక్కటియ న్యాయంబని పల్ముచుండుదురైనను వీని 
కన్నిటికింబ్రత్యేకంబైన యవస్థాభేదంబులు గలుగుటంజేసి యీ 
కామందకమతంబునకు షాద్ద్గుణ్యంబె సమ్మతంబు ॥ 156 


ఈ రీతి షద్దుణంబుల 

నేరుపుతోం దెలియునట్టి నృపవరుండెలమిన్‌ 

వైరులను గెలిచి పారా 

వారావృతమైనధరణి వలయంబేలున్‌ ॥ 157 


సరసవిహార సారయుతసద్దుణ సింధుగఖీర నీతి సు 
స్థిరరుచికీర్తిహార సుదతీజనమన్మథ సూర్యవంశభా 

స్వరతర సేవితార్యజన సైన్యవిరాజిత సోమవారిభృ 

చృరనిధిదాన సౌమ్యహిత సంతతశోభన సర్వసన్నుత్రా ॥ _ 158 


మండలశోధన సాధన 

పాండిత్య షద్దుణప్రభావజ్ఞ ధరా 

మండల పాలనఖేలన 

దండితమత్తారిభూప దానకలాపా ॥ 159 


భుజంగ ప్రయాతము. 


ధరాధర దోర్దండ దానప్రచండా 

పరాభేద్యమంత్రప్రభావ స్వతంత్రా 

స్ఫురద్ద్ధాంగ భంగాహిభూషాంగవాణీ 

తురంగాబ్ద శీతాద్రితుల్య స్వకీర్తీ ॥ 160 


గద్యము || ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధి సారసారస్వత భారద్వాజ 
గోత్ర జక్కరాజయెజ్టినామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీరామకృష్ణభక్తి వైభవ 
భాగధేయ వేంకటనామధేయ ప్రణీతంబైన కామందక నీతిశాస్తంబను 
మహాప్రబంధంబునందు మండల శోధన ప్రకారంబును షద్దుణప్రచారంబు 
నన్నది చతుర్థాశ్వాసము. 


కం॥ 


వ॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


పంచమాశ్వాసము 


శ్రీవినుతాలోక జగ 
త్పావన రఘురామ పాదపంకజయుగళలీ 
'సేవాధురీణ శాంత 


ప్రావృత కొండ్రాజువెంకటాద్రి నరేంద్రా ॥ 
అవధరింపుము. 
మంత్రవికల్ప ప్రకరణము 


నృపతి షద్దుణతత్త్వంబు నిశ్చయించి 
గూధఢమగు చర్యం దగ మంత్రకుశలుం డగుచు 
మంత్రివర్యులతోంగూడి మంత్రరీతు 

అలమర నూహింపందగు రహస్యంబుగాంగ 


తన కాప్తండై తగుప్రా 

జ్ఞునితో మంత్రం బొనర్పం జొప్పడుం బతికిన్‌ 
దన కాప్తుండొ మూర్చునిం 

దన కాప్తుండుగాని ప్రాజ్ఞుం దా విడువందగున్‌ ॥| 


ధర యొల్ల ననుభవించును 

నరనాథుండు మంత్ర మెటింగినం గాకున్నన్‌ 
బరిభవ మొందు స్వతంత్రతం 

బరగియు మంత్రంబునెజుంగు ప్రాజ్జ్ఞులచేతన్‌ | 


పగతులచే దుర్మంత్రుం 

డగుదొర చెడు దుష్టమంత్రమగు యజ్ఞము దై 
త్యగణముచే బలెం గావున 

జగతిన్‌ సన్మంత్రమునం బొసంగంగవలయున్‌ ॥ 


చ॥ 


కం॥ 


కం॥ 


ఉ!| 


గీ 


చ॥ 


ఆంధ్రకామందకము 


అనిశము ధర్మమార్గములయందె చరించినవారు సిద్ధమై 
యొనరినయట్టి కార్యముల నూర్జితులై తగువారు పెద్దలై 
తనరినవారు నైనగుణధన్యులు చెందినశాస్త్రమార్ద మెం 

దును వదలంగ రాదు నయధుర్యులకున్‌ నిజకార్యసిద్ధికిన్‌ ॥ 7/7 


జనపతి శాస్త్రముతో నెడ 

సినచర్యల వేగిరమునం జెంది మెలంగినన్‌ 

దనశత్రునిచే ఖడ్గం 

బునకున్‌ గ్రాసంబు గాకపోవం గలండే ॥ రి 


బలిమి6 ద్రిశక్తులలోపల 

నల మంత్రము మంత్రశక్తి ననువొందక కే 

వలము ప్రభావోత్సాహ 

మ్ములం గల్లియు శుక్రుం డోడె మును గురువునకున్‌ ॥ 9 


నీతి యొకింతయుం దెలియనేరని సింగము బల్మిచేతం దా 
నేతజియందు నేనుంగుల నెల్ల వధింపుచు నుండు బుద్ధియున్‌ 
నీతియుం గల్లినట్టిపతి నేర్పున సింగపుగుంపులం గరి 

వ్రాతము నుక్కునం గెలిచి వర్థిలకున్నె ధరాతలంబునన్‌ ॥ 10 


మునుపు సామాద్యుపాయముల్‌ మొనపవలయు 

కాల మెజుంగుచు వైరిపైం గదియవలయుం 

గాక మథి కేవలంబు విక్రమముం బూని 

మెలంగువాం డెందు వగంజెంది కలంగకున్నె ॥ శై 


చల మెడలించి భూవిభుండు శక్య మశక్యమునౌ పనుల్‌ గడుం 
జెలంగెడిబుద్ధిచే నెటింగి చేసిన మేలగునట్లు గానిచో 

నలవునం గొండ డీకొనినయమ్మదదంతికి దంతభంగమౌ 
పొలుపున హాస్యరీతులను బొందక యెందు శుభంబుం జెందునే ॥ 12 


పంచమాశ్వాసము 


కం॥ తొడరి యశక్యపుం బనికై 
బడలినచోం గీడు కాక ఫలమొందునె యె 
య్యుడ విన్ము సవింగొనంగాం 
గడంగెడి పెనువెట్టికందు కడిం గొనంగలదే॥! 


ఆ|॥|వె మిడుత యగ్నిలోనం బదునటు నాశంబు 
వచ్చుపనులం బూన వలవ దెపుడు 
తగినపనుల పూనందగు నగ్నిలోంబడు 
మిడుత కేమి కలదు చెడుటకంటె ॥ 


కం॥ ఇలలో దుర్లభమగుపని 
బలియుండు మోహమునుం జెంది పదరిన నందున్‌ 
గలిగినయాపద లతనిం 
గలకాలముం దాప మొందంగాం జేయుందుదిన్‌ ॥ 


కం॥ అనుపమమతిచే సిరులను 
జనపతి దా నాక్రమింపం జను నేర్చున మె 
ట్టనువుగ మెట్టెడునాతండు 
ఘనమగు గిరిశిఖరమెక్కు క్లై వడి మెజయున్‌ ॥ 


ఉ|| అందగ దుర్లభంబగుచు నందజు (మొక్కులు మొక్క నిక్కి పెం 
పొందినయట్టిరాచజిక మొక్కడ నించుక దుష్టవర్తనం 
జెందినయేని నాశనముం జెందదె యెందపచార మింత దాం 
జెందిన బ్రాహ్మణత్వము గృశింపుచు నిందల నొందుకైవడిన్‌ ॥ 


కం॥ విమలమతులెంచి శాస్త 
క్రమమున నొనరించునట్టికార్యంబులు నే 
గమె మంచిఫలము లిదుం దా 
నమరంగాం బ్రోదింగనిన యల వనమనంగన్‌ ॥ 


13 


క! 


15 


16 


18 


116 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


అనువుగ నొనరించినపను 

లనిశము ఫలియింపుచుండు నది కాకున్నన్‌ 
మనమునకుం దాప మొసంగవు 

మును దెలియక సేయుకార్యములుబలెం బతికిన్‌ ॥ 


నేర్చు మీఅంగ లెస్స యొనర్పంబూని 
కార్య మొకరీతి సఫలంబు గానివేళ 
వాండు నిందకుం దగినట్టివాండు గాడు 
తానె దైవంబు కడుందోడుగాని కతన ॥ 


ఫలములకై నిర్మలమతి 

గలవాం డుద్యోగశాలి గావలె నెందున్‌ 
ఫలవిఘ్న మడరకుండన్‌ 

బలవద్దెవంబు నెటింగి ప్రార్ధింపందగున్‌ | 


తన బలిమి నెదిరి బలిమిం 

గనుగొని యరిమీంద గదలంగాందగు నెదురుం 
దను నెజుగుటెద్ది మదివో 

జనపతులకు నెజుక నీతి చాతుర్యంబుల్‌ ॥ 


ఆర్యులు విడుదురు నిష్టల 

కార్యము నిశ్చితఫలంబు గలుగక యెడరౌ 
కార్యము బహువైరముం గల 

కార్యము కడుగ్లేశమడరుకార్యము6 బుడమిన్‌ ॥ 


తగుకార్యములె విహితమునం 

దగిలినయవి యెపుడు మీందం దా మంచివియై 
తగు నవి తొలుతన్‌ సజ్జను 
లగువారిక్రమాగతంబు లైనవి పతికిన్‌ ॥ 


19 


20 


బే 


22 


23౩ 


జ. 


గీ 


కం॥ 


చం॥ 


పంచమాశ్వాసము క 


ఎట్టికార్యంబు దనకును హిత వొనర్చు 

నెట్టికార్యంబుచే నింద అనయకుండు 

నట్టి కార్యంబె పూని చేయంగవలయు 

నప్పు డించుక కఠినమై యడరెనేని ॥| 25 


సులభమునంగార్యసిద్దులు 

గలుగుటకై బుద్ధిచేతంగార్యము బూనన్‌ 

వలయుంబతి మంచిమిత్రులం 

గలిగినచో సింహవృత్తి కడు మేలొకటన్‌ ॥ 26 


తొడింబడ మించి పైకుజికి దుష్టవిరోధుల వంచి సంపదల్‌ 
వడయుట లెంచ దుష్కర ముపాయబలమ్మున నేదియైనచా 

ప్పడి తగుమావటీండు బలభద్రగజంబుశిరంబుమీందటన్‌ 
దొడరియువాయుమార్గములతోడం బదం బిడు టెందుం జూడమే ॥127 


ఆ॥వె।। చతురమతి కుపాయసరణిచే సాధ్యంబు 


కం॥ 


గాని వస్తువించుకయును గలదె 
యినుపముద్ద యైన నిలలోన నీరుగా 
కజంపం బడును చెతిపి విబుపంబడును ॥ 28 


జల మింగలంబు నార్చుట 

యిలమీందటం గడుంటబ్రసిద్ధి యీ యింగలమే 

బలువగు నుపాయశక్తిని 

జలచలచలం దెరలంజేసి జలమిగిరించున్‌ ॥ 29 


వ॥। మజియు మంత్రంబునకు జ్ఞానంబును, రక్షణంబునుం, బ్రకాశంబునుం 
బ్రశస్తియు సంగంబులును వ్యాపారంబు నుత్పత్తి క్రమంబునుం బరిశుద్ధియు 
ఫలసిద్ధియు నావర్తనంబును, ధారణంబును, మొదలయిన యవస్థాభేదంబులు 
గల వందు విభుండు సాక్షాత్మారంబునం దెలియనియర్థంబు లెల్లందెలియుట 
యనెడి యవిజ్ఞాతవిజ్ఞానంబును దెలిసినయర్థంబు కక్ష్యాపూర్వకంబుగా 


118 ఆంధ్రకామందకము 


నిర్ణయంబుం గావించుటయనేెడి విజ్ఞాతనిశ్చయంబును నందు రెండు 
కార్యంబులు బ్రసక్తంబులైన నొకటి గాదనుట యనెడి సందేహ భఖేదనంబును, 
వెండియు సంధివిగ్రహంబులలోన వృద్ధ సమ్మతంబున సంధియ మంచిదగుటం 
దెలిసి యదియును భేద పూర్వకంబైన అెస్సయని తెలిసికొనుట యనెడి 
శేషదర్శనంబును నను నిట్టి చతుర్విధ భేదంబులుగల జ్ఞానంబు మంత్రుల 
వలననె సంభవించుంగావున. 80 


సీ మంతట్రులుం దానును మతులందు లెన్సగాం 
బరిశుద్ధిసేయు టుత్పత్తియండ్రు 
తనరు నుత్పత్తిచేం దనమంత్ర మది లెన్స 
తెలిసి రక్షించుట స్థితియటండ్రు 
చాల దానినిం బ్రకాశంబుగాం జేయుటే 
మజి లయమని యండ్రు మంత్రమునకు 
నిన్నియు నెజుంగుచు నిది దేశ, మిది కాల, 
మీది యాయ మిది వయం బిది బలంబు 


గీ॥ దీని కిది యుక్త మంచును దెలివితోడ 
మంత్రవిదులను గూడి నెమ్మదింజెలంగి 
శాస్త్ర్రమార్గంబు వదలక చతురుండగుచు 
మంత్ర మూహింపవలయును మనుజవిభుండు ॥ 81 


కం॥ జనపతి తనమంత్రులయా 
జ్జనె మెలంగుచు నుండి యొట్టిజనులను దాం గా 
దనక మజి యన్ని పలుకులు 
వినవలయును మంచిమాట వెదకెదికొజకై 382 


కం॥ తనమది మదించి పనియెడం 
దనమంత్రుల మీజుపతి వృధామంత్రుండు వీ 
డని నింద నొందు నతనిని 
గనుంగొని రిపు లాక్రమింపం గడంగుదు రెపుడున్‌ ॥ 88 


పంచమాశ్వాసము 


కం॥ మంత్రము రక్షింపంగవలె 
మంత్రము మూలంబు మిగుల మనుజేంద్రునకున్‌ 
మంత్రము నెడందాంజెడుం ద 
న్మంత్రము రక్షింప రక్షణముం గనుం దానున్‌ ॥ 


కం॥ చతురుండయి కాలమెజుంగుచు 
నతులితగతి సింహవృత్తి నడరెడుధరణీ 
పతి కార్యము సేయుతటిన్‌ 
హితులును నది యైన నహితు లెజబుంగంగవలయున్‌ ॥ 


కం॥ ఫల మెవ్వేళ నొాసంగన్‌ 
గలుగుచు గడువేగం గోర్కి ఘటియింపంగాం 
గలుగుచుంబశ్చాత్తాపము 
గలిగించనియట్టి మంత్రిగతి మంచిదగున్‌ ॥| 


మంత్రాంగములు 


ఆ|॥వె॥ దేశకాలగతులు దెలియుట, సాధనో 
పాయచింతయును, సహాయవితతి 
నాపదలకుం (బతిక్రియయుం, గార్యసిద్ధియు 
నైదు మంత్రమునకు నంగములగు ॥ 


కం॥ పూనినపనిం జేయవలెన్‌ 
బూనినపను లెల్లం దొడరి పూనంగవలయున్‌ 
బూని యొనరించునాపని 
దా ననువుగ విరివికొనంగందగు నాయమునన్‌ ॥ 


కం॥ ప్రారంభింపక యుండుట 
పూరుషునకుం బ్రథమబుద్ధి పూనికతోడం 
బారంభించినపని యీ 
దేరుచుట ద్వితీయబుద్ధ్ది యీ ధరలోనన్‌ ॥ 


85 


86 


తై 


88 


89 


120 ఆంధ్రకామందకము పంచమాశ్వాసము 121 


కం॥ సారెకు బహుమంత్రులతో కం॥ పలుమరు మదిలోం దలంపంగ 

భూరమణుండు కార్యమార్గములు దలంపందగున్‌ వలయున్‌ మంత్రము ధరింపవలయును యత్నం 

వారలకును సమ్మతమగు బలరంగ నటుగాని యెడం 

సారపుంగార్యంబుం బూనం జను నేర్పొనరన్‌ | 40 జలియింపుచు నగ్నిలీలం జాల దహించున్‌ ॥ 46 
గీ ఎందు సజ్జనులగువారు నింద సేయ కం॥। వెలివడు మంత్రం బాప్తుల 

రెందుం దనమది సందేహ మందకుండు వలనన్‌ రక్షింపకున్న వసుధాపతికిన్‌ 

నెందు మంత్రులు సమ్మతిం జెంది యుంద్రు దెలిసి యటుగాన నాప్తుల 

తలంప నటువంటిపనిం బూనవలయు విభుండు ॥ తే వలనను మంత్రంబుం బ్రోవవలె యత్నమునన్‌ ॥ 47 
కం॥ మంత్రులచే నిశ్చితమగు ఆ॥వె। కలువరింతపలుకువలనం గామమువల్ల 


మంథత్రముం జింతింపవలయు మదిం బలుమారున్‌ 
మంత్రజ్ఞుండగుచుం బతిం దన 
మంత్రముచేం దనదుపనులు మటథి చెదడకుండన్‌ ॥ 42 


మదమువలన మటథి ప్రమాదములను 
గదిసి గుట్టుందెలియుం గామినీవితతుల 
వలన మంత్రమదియు వసుధలోన ॥ 48 
కం॥ వారలు మొగియక యుందడన్‌ 
దా రొనరింపుదురు మంటల్రితతి దడవడరన్‌ 
బోరులు మొగియక యుందడన 
సారపుభోగములు దమకు సమకొనుకతనన్‌ ॥ 43 


గీ॥ కంబములు లేక సోరణగండద్లు లేక 
నడుమ గోడలు లేక పెంపడరుచోట 
మెడపైం గానలో నైన మెలంకు వలర 
మంత్ర మూహింపవలయును మనుజవిభుండు ॥ శం 


కార్యసిద్ది సూచకములు 
[ మంత్రిమండల వృత్తము 


గీ; పారుషంబు సహాయసంపద మనఃప్ర 
సన్నతయు దేహదార్ద్యంబు సమకొనుటయు 
బుద్ధి విశ్వాసమును జాలంబొడదడముటయును 


క్ట తొలుదొల్త మంటత్రిమండలముతో మంత్ర మూ 
హింపంగాం దగు నభీవృద్ధికొాణకు 
నది యెట్టులన్న దేవాచార్యమతము వా 


గార్యసిద్ధికి గుజుతులై కానుపించు॥ శ్వత్త 
రఖీలసమృతింబదియార్వు రండ్రు 
కం॥ సులభములగు యత్నంబులు మనువు పన్నిద్దరైనను జాలునని పల్కు 
గలుగుట, తగుసాధనములు గలుగుట, విఘ్నం మటథటియు శుక్రాచార్య మతమువార 
బులు లేకుండుట, కార్యం లిరువదియగుసంఖ్య నెంతు రీ మంత్రుల 
బులకున్‌ ఫలసూచకములు భువి నివి తెలియన్‌॥ 4ర్‌ 


నితర మతంబు వారెటులనైనం 


గీ 


చం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


మ। 


ఆంధ్రకామందకము 


గలిగినందటి చాలు మంత్రులని యందు 

రిటుల మంత్రులసంఖ్యం దా నెజఖుంగ నేర్చి 

వారిం దెలియంగందగు వేజు వేఅ సారె 

శాస్ర్రమార్గంబు వదలక జనవిభుండు ॥ 50 


హితుండయి మంచిపక్షమున నెన్నిక కెక్కుచు నీతిశాస్తసం 
గతముగం గార్యచర్యలం దగం జరియించినవాండు నాత్మ స 
మృతుండగు వాండునైన తన మంత్రిశిఖామణి పల్మునట్టి యా 
మతమె యొనర్పంగా నగును మానవనాథున కెట్టివేళలన్‌ 11 51 


మును మంత్రనిశ్చయంబున 

నెనసి నృపుల్‌ కార్యకాల మెటింగి మెలంగన్‌ 

జనుం గాలము మీఠినచో 

ననువుగం గల్పింపవలయు నది మగుడంగన్‌ ॥ ర్‌2 


అదను మదిం గోరుచుం దగు 

నద నొక్కొకవేళ దొరకునపుడు దనపనుల్‌ 

కొదవయిదికొనినం గ్రమ్మజ 

నద నబ్బుట దుర్లభం బటండ్రు నయజ్ఞుల్‌ ॥| 58 


మతిమంతుండు సన్మార్గము 

గతిచే నద నెలింగి సేయంగాం దగుం గార్యం 

బతినియతి నెటులనైనన్‌ 

క్షితిలోపల మంచిఫలమె చేకొనుచుండున్‌ ॥ ర్‌ 


ఇది యీ రీతిది దీని కిట్లనుచుం దా నెంతే విశుద్ధాత్ముందై 
యదనన్‌ దేశమునందు భూపతి సహాయశ్రేణితోం గూడి స 
మ్మద మొప్పన్‌ బరిశుద్ధపార్య్వుండగుచున్‌ మత్తారివీరావళిం 
జదుపంగాం దగుం గాక చాపలగుణేచ్చన్‌ వర్తిలంజెల్లునే ॥ 55 


చం॥ 


చం॥ 


మ। 


వ॥ 


చం॥ 


కం॥ 


పంచమాశ్వాసము 128 


అహితములైనం గార్యములయందు హితంబును బుద్ధి నేర్చి యీ 
మహిపయి మూఢుండొనతండు మంత్రులమాటం దిరస్మరించి తా 
నహితులమీందటం జపలుందై కడు వేగమె పోయి వారునున్‌ 
మహితకరాసులెత్తి పరిమాజినచోం దెలియు న్మనంబునన్‌ ॥ 56 


ఎదిటిబలాబలంబు లొకయింత యెజుంగక మంచిసాహసం 
బొదవ మదించి మించి బలియుండను నేనె యటంచుం గొంచమౌ 
మదిం దమకించుభూపతి సమంచితచంచలవృత్తి శత్రు పైం 

గదలి దురంబులోనం బడుంగాక సుఖస్థితి నుండ నేర్చునే ॥ ర్‌ 


అమితోద్యోగముం గల్లినట్టిరిపురాజానీకముం ([గ్రూర స 

ర్పృములం బోలె నయప్రవర్తనలచే భాసిల్లుభూపాలకుం 

దడమర న్మంత్రబలంబుచేం దనకు లోనై యుండంగాం జేయుట 
ర్హనుగున్‌ ధారుణి నట్లొనర్చిన నృపాలాగ్రేసరుండై తగున్‌ ॥ ర్‌రి 


ఇది మంత్రస్వరూపం బింక దూతచారుల ప్రకారం బెట్లన్నను. 59 


అనువుగ మంత్రముం దెలిసి యందలి యర్థము లాచరించురా 
జనిశము దూతకృత్యములయం దభీమానముం గల్లి మంత్రులౌ 
జనులకు నెల్ల మంత్రమున సమ్మతుండై తగుదూతం బంపంగాం 
జను సమయంబుం ద్రొబ్బుటకు శాత్రవమర్శవిభేదశాలియై 11 60 


తలంచుకొనుశక్తి ప్రాథిమ 

పలుకులనేర్చులును శాస్త్రపరిచితిం గార్య 

మ్ములయభ్యాసము నాయుధ 

ములతెలివియుం గలుగువాండు భువి దూత యగున్‌ ॥ 61 


దూతభేదములు 


కార్య మెంతయు హత్తంగాం జేయంజాలిన 
యతండు నిసృష్టార్థుం దడనంగం బరగుం 


క. ఆంధ్రకామందకము 


జెప్పినట్లే పోయి సేయంగా నేర్చిన 
యతండరయ మితార్భుండనంగం బరగు 
నేమియు నెజుంగక యేలినాతనికమ్మ 
లందించ శాసనహారకుండు 
జగతిలో నీరీతిం దగి మూండు దెజంగులై 
చరియింతు రీదూతజనులు వరుసం 


ఆ॥వె॥ బరజనంబులలిటులం బలికినం దానిట్లు 
పలుకవలయు ననుచు. దలంచికొనుచు. 
బోవందగినయెదకుం బోవంగా వలయును 
క్షితిపవరు ననుజ్ఞచేత దూత ॥ 


కం॥ అలజడివారల నాటవి 
కులం దనకున్‌ లోనుజేసికొనందగు మజియున్‌ 
జలముల పెక్కులు త్రోవలు 
దెలియంగందగు దనదు సేనందెచ్చుట కొజకై ॥ 


కం॥ అరిపురము నతని సభయుం 
జొరవలయు౦ (బకాశరీతిం జొప్పడ నరిచేం 
బరికింప ననుమతుండై 
యిరవుకొనం జనంగ నొప్పు నిల దూతలకున్‌ ॥ 


ఆ||వె। శత్రు నతని రాష్టసారంబు నతని దు 
ర్లంబు దుర్గరక్షణంబు మిత్ర 
వితతి యతని కినియువేళ భండారంబు 
లెస్సం దలియవలయు లీల దూత ॥ 


చం॥ తన విభుందెట్లుపల్ము మన దా నరితోడుత నట్ల వల్మంగాం 
జనుం దన మీందం గైదువలు సాంచిన నించుక భీతిలేక చూ 
పున ముఖచేష్టవల్లం దలపోయుచు రాగవిరాగభావముం 


62 


63 


64 


65 


గనుంగొనంగాందగున్‌ మజియుం గార్యమెజుంగంగ దూతచాతురిన్‌ ॥ 66 


పంచమాశ్వాసము 125 


చం॥ తనకు ననిష్టవాక్యములు దాళుకొనన్‌ జనుం గామమున్‌ మదం 


గీ 


కం॥ 


కం॥ 


ఉ|| 


గీ 


బును మథి క్రోధము న్విడచి పోం దజుమం దగు నిద్రవోవగాం 
జన దొరుతోడం గూడుకొని చాలంబరేంగితముల్‌ గనుంగొనన్‌ 
జనుం దనభావమెయ్యడం బ్రచారము సేయంగ రాదు దూతకున్‌ 167 


వైరులందు నమాత్యాదివర్ష మనెడి 

ప్రకృతులకుం గల్టురాగాపరాగములకుం 

దెలియం దగు మటథి భేదింపవలయు వారి 

నరసి భేదింపం దగు రహస్యంబుగాంగ॥ 68 


తనపతి గుణములం బ్రకృతులం 

దను నడిగినం బలుకవలదు ధరణీశులతో 

డను సర్వము మీ రెజుంగరె 

యని పల్మంగ వలయు మంచివగుపల్ములచేన్‌ | 69 


కులమునుం గడుం బేరెన్నిక 

గలుగుట ఘనమైనయట్టి కార్యపుసేతల్‌ 

కలిమి యన నాల్టుదెజింగులం 

గల వినుతులం బతిని రిపుని గణుతింపం దగున్‌ ॥ 70 


జీతము రెండు దిక్కులను జెందెడివారలచేత శిల్పముల్‌ 

చాతురి గల్గువిద్యలు విచారము సేయునెపంబుతోడం దా 

నేతఠి శత్రురాజు ఘటియించినకార్యము భేద్యకోటి ధా 

త్రీతలభర్త సేయం దగురీతులు దూతయెజుంగంగాం దగున్‌ ॥ 71 


తీర్థముల నాశమంబుల దేవతాల 

యములయందుం దపస్వివేషముల మెలంగు 

నట్టిచారులతో మాటలాడవలయు 

శాస్త్రరీతులు దెలియువ్యాజంబుచేత ॥ 72 


126 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


తన విభుఘనత ప్రతాపం 

బును మంచితనమ్ము సత్యమును గలిమి కులం 

బును దానము నుత్సాహముం 

బెను పొందంగం బలుకవలయు భేద్యులతోడన్‌ ॥ 78 


ఇల నిదురపోతు మత్తుండు 

గలభావమె బలుకుచుండుం గన దూత యొరుం 

గలయక నిద్దురపోం దగు 

వల దెప్పుడు బోనములను వనితలం దగులన్‌ ॥ 7శ్త 


తనకార్యసిద్ధికొణక 

ఘనముగం దడవైనయపుడు గడు వెతంబడంగాం 

జన దెపుడు దూతవర్యుండు 

తన కార్యము పొసంగువిధమె తలంపగ వలయున్‌ ॥ 75 


వ॥ మజియు రాయబారియగునతండు శత్రురాజులనుసరింపుచు నుండునెడం 


దమయేలికరాకయును నొడంబడిక యాలస్యంబైన యెడం గ్రమంబున 
మంచిదనంబు మించ వంచనావాక్య ప్రపంచంబులం గాలంబుం 
గదపుతెఅంగెట్లన్నను, దన విభునకునాక యించుక వ్యసనంబుం 
గలిగియున్నకతనను, నారులతో నాకయించుక వ్యాజ్యంబుగలుగు 
కతనను, దమబంధువులలోనం గలహంబుంబుట్టిన నీతిపరుండు గావున, 
నివియు వారించు కతనను, ఫలకాలంబు గాన ధాన్యాది సంగ్రహంబు 
సేయుచుండు కతనను, దుర్గంబునకు సవరణలు సేయించు కతనను, 
దన సైన్యంబులకు క్షేమంబుం గోరువాండై వర్షాదికాలదేశ విషయంబుల 
వలనందా రాకయున్నకతనను, దాన ధనాదికంబు వట్టించుకొని 
వచ్చువాండై యున్నకతనను, వెలిగుడారంబులు వేసి పయనంబునకు 
సామగ్రి యొనంగూర్చుకొనుచుండు కతనను, నాలస్యంబయ్యెనని 
యుచితరీతులం గాలంబు గడుపుచు నుండి, శత్రువునకుం గార్యకాలంబు 
లొనం గూడకయుండుట లెస్సం దెలిసి మగుడివచ్చియెనను రాకయుండి 
మైనను శత్రువార్తలన్నియు లెస్సగాం దన యేలికకు నెజింగించవలయు 
మఖజియును. 76 


గీ 


చం॥ 


వ॥ 


కం॥ 


చం॥ 


పంచమాశ్వాసము గేబ// 


పగణసామర్థ్యంబు బలమును దుర్గంబు 
భండారమును మిత్రబంధుతతుల 
నతందడు పూనుచునుందడు నట్టికార్యంబుల 
తెజంగులు లెస్సగాం దెలియుటయును 
గడలం గావలివారి నదవులకడవారిం 
దనవారిగాం జేసికొనుట మజియుం 
దమ కనిసేయంగాం దగుచోట మగుడి పో 
ననువైనచోటుల నరయుటయును 


దూత యొనరించుపనులండ్రు దూతజనుని 

వలన నెజఖుంగంగ వలయును వైరిచర్యం 

దన జనమ్ములయందును ధరణినాథుం 

డరివరులదూతచేష్టల నరయ వలయు ॥ 77 


దూతచరవికల్ప ప్రకరణము - దూతలక్షణము 


తలంపున మించి క్లేశములు దాళి ప్రయాసము నోరి దక్షుండై 
చెలంగుచుం బోవ రాం గలిగి శీలముం జెంది పరేంగితంబు నూ 
హలు దనలో నెటింగి కఠినాత్ముండుగా కటు యుక్తిపెంపునున్‌ 
గలిగినవాండు దూత యనంగా నుతకెక్కుచునుండు నెచ్చటన్‌ ॥ 78 


ఇది దూతలక్షణంబగు నింకం జారలక్షణంబు వివరించెద. "79 
చారలక్షణము 


మునులును జారులు శిల్పులు 

ననం దగి దిశలందు ధూర్తులై తిరుగంగాం 

జను వేగువారు వార్తల 

ననువుగం దెలియుచును బతికి నవి తెల్పుటకై ॥ 80 


ఇలంగల దూరకార్యములనెల్లం గనుంగొనం జాలునట్టి క 

న్నులు పతి కెందు నెంచంగ వినూతనచాతురిం బొల్బువేగు వా 

రలె కద కాన వారలు ధరాతలమందుం జరించుచు సర్వవా 

ర్తలు దెలుపం జనున్‌ బతిహితంబుగ వచ్చుచుం బోవుచుండంగన్‌! 81 


128 


చం॥ 


గీ 


చం॥ 


కం॥ 


వ॥ 


ఆంధ్రకామందకము 


చెలంగెడు సూక్ష్మసూత్రములచేత బలెం దన వేగువారిచే 

నిలం గల సర్వవార్తలు మహీపతి దా నెజుంగంగ నొప్పు ని 
ట్లలవునం జారచక్షుండయి యందము నొందినరాజు నిద్రచే 
నలరినవేళ మేల్మనినయట్టివిధంబున మించు నెంచంగన్‌ ॥ 82 


కదలుటలచేత వ్యాపించు గాలిలీలం 

గిరణములచేత వ్యాపించు తరణికరణి 

నరపతికి లోకసమ్మతులైన వేగు 

వారిచేతనె వ్యాపించవలయు జగము ॥ 88 


కనుంగొన వేగువారనెడి కన్నులు గల్గినవాండు గాందగున్‌ 

జనపతి వారిచేతనె దిశాతతియందు. జరింపుచుండంగాం 

జను నటుగాక మూడుండయి చారులచే నిల సంచరించకుం 

డినం బడు నంధుండో యన వడిన్‌ సమమై తగునట్టి పట్టునన్‌ 1184 


వైరులకుం గలుగుసంపద 

వైరులవర్తనల తెజంగు వైరులయవి యౌ 

ధారుణి జనములకోరికె 

సారెకుం బతి దెలియవలయు౦ జారులచేతన్‌ ॥ 8ిర్‌ 


ఇట్టి చారులు బ్రకాశుం డప్రకాశుండు నన రెండు దెజంగులై యుండుదు 
రందుం బ్రకాశుండు దొలుతం జెప్పంబదిన దూతయనం బరంగుచుండు, 
నప్రకాశుండై గూఢచారి యనంబరంగు నండ్రు, యజ్ఞంబునందు 
బుత్విజుందడు సూత్రంబుచేతనే మెలంగు చందంబున నరవరుండును 
జారులచేతనే ధరాతలంబునం దెల్ల సంచరింప వలయు, నందుం 
దొలుతం జెప్పంబడినదూతచేతనే శత్రురాజుం సంధికార్యంబులు 
మొదలైన రహస్యప్రచారంబులెల్లను దెలియ వలయును. గూఢచారుల 
చేతనే శత్రురాజుల బాహ్యప్రచారంబు లెల్లను దెలియవలయు, నిట్టి 


గీ 


గీ 


వ॥ 


పంచమాశ్వాసము 129 


గూధచారులు సంస్థలు, సంచారులు నన రెండుదెజంగులై యుండుదురు. 
అది యొట్లనం గ్రమంబున వివరించెద. 86 


సంస్థగూఢచార లక్షణము 


ఒకరివారై వేటి యొకరివారగువారు 

దానళ్లరూపునం దనరువారు 
సన్యాసులై కడు శాంతిం జెందినవారు 

వేదముల్‌ సెప్పెడి విప్రవరులు 
బహువేషధారులై పరగెడివారలు 

మంత్రముల్‌ మంటభ్రించు మంత్రవిదులు 
గుత్తకోర్లకు దున్నికొనియెడివారలు 

కోమటులై యమ్మికొనెడివారు 


నగుచు వైరులపురములయందు నిలిచి 

విభునిచేతను ధనమొంది వేగువారు 
చాలసుఖలీలచేందమచరులకెల్ల 

నొరిమ నాధారరీతుల నుండవలయు ॥ 87 


ఇటుల శత్రుపురంబులందెపుడు నిలిచి 

యుండు సంస్థులయొద్దకు నొక్కచరుండు 

పరులదేశంబునందుం గొందజను దజుమ 

వలయు విభునకునవ్వార్తం దెలుపుటకును ॥ 88 


ఇట్టు దేశవార్త్వురయం దిరిగెడివారు, సంచారులు, తీక్టులు, పవజితులు, 
శస్తులు, రసదులు, ననంబరగుచుండుదురు. తత్ర్రకారం బెట్టన్నను. 89 


సంచారగూఢచారలక్షణము 


అడ్డంబెట్టుచు నూళ్ళయందు గ్రాసముంజింది 
తీక్షులు జోగులై తిరుగుచుండ్రు 


180 


గీ 


చం॥ 


గీ 


ఆంధ్రకామందకము 


ప్రవ్రజితులపేరం బరగెడిచరులు స కం॥ 
న్యాసివేషాదులనంది యుండు 

శస్త్రవైద్యముం జేసి చరియింపుదురు కొంద 
అఖీలభూముల శస్తులనెడివారు 

రసవైద్యములు చేసి రసికులై తగు చుండ్రు 
రసదులపేరింటంబొసంగు వార 


వ॥ 


లవనిపతి యిట్లు తిరిగెడియట్టిచారు 
నొక్కొ రొక్కరిగుజుతులు నొక్కొరొకరు 
దెలియకుందంగం బంపంగా వలయు నెపుడుం 


బదరుకొని యందతాకరీతిం బలుకకుండ ॥ 90 


తనయెడ శత్రునందు నవధానముతోడుతంబూని చేయంగా 
ననువగు యత్నముల్‌ మనసునందు నెఖుంగని యట్టిమందరా 
జనిశము నిద్రంబోనియతండైనను నిద్దురం జెందువాండె యై 
కనందగు మేల్మనన్‌ బొరయంగానడు దా మటథిక్రమ్మజన్‌ ధరన్‌ 91 


కారణంబేమియుంగలుగక కోపించు గీ 


వారల దండింప వలయు నెపుడు 
కారణంబులం గోపగతిం జెందువారలం 

దన వారిగాంజేసికొనంగ వలయు 
నరికిం బ్రవేశింప నది సందు గావునం 

దన యందుంగలుగు ఛిద్రమును దెలిసి 
దానమానములచేం దా మాన్పంగాం దగు 

నల రాజ్యకంటకులైన వారి 


గీ 


మొగములెంతయుంజెదరంగా మొత్త వలయు 
జనవిభుండిట్లు మిగుల నెచ్చరిక గల్లి 
యమరికైనట్టి సామదానముల సందు 


పది చెడినభూమి నిండింపంబాది యండ్రు ॥ 92 


పంచమాశ్వాసము 181 


ఇంచుక సందొనంగూడిన 
మించిన రిపురాజ్యమాక్రమించంగం దగురా 
జించుక సందొనంగూడిన 


మించి జలము కలము నాక్రమించినరీతిన్‌ ॥ 93 


మతఠియు నందులలోని భేదంబులెనయందగి శత్రురాజుల యంతః 
పురవార్తలెటుంగంజేయు వేగులవారివిధంబెట్లన్నను. ర్త 


కాననివారలకైవడి వినకుండు 
వాని రీతుల మూంగవానికరణీి 
మెలంగువారు నపుంసకులు జడవేషులు 
గూనుబోయినవారు గుజుచవార 
లటువంటిరీతుల యాకారములు గల్లు 
కాయలు పంథ్రమ్ముబోయవారు 
చాకలవారు బీచ్చాలవారలు నట్టు 
వలు మజథి శిల్పముల్‌ గలుగువార 


లింటి బిడ్డలు బూదండ లిచ్చువారు 
విమతరాజులయంతపురములలోని 
వార్తలెల్లను దెలియంగ వలయు నెపుడు 


వేగువారలు గుఠటింగానివిధముతోడ ॥ రగ 


గొడుగులును, గిండ్లు, సురటులు, గుజ్జములును 
బట్లువారలు పలకీ ల్వట్టువారు 

ఈ. ౧౧ అ 
నగుచు వేగులవారలు పొగడవార్త 


వెలినిం గలవార్తం దెలుపంగా వలయుం బతికి ॥ 96 


పంటలవారలు వైద్యులు తపసులు 
జ్యౌతిషికుల్‌ వ్రతుల్‌ వాస్యపరులు 
నాండ్రవారలు నీళ్ల నందించు వారలు 
జెట్టులు భుబియింపం బెట్టువారు 


గీ 


చం॥ 


చం॥ 


కం॥ 


శా 


ఆంధ్రకామందకము 


వీడెముల్‌ సొమ్ములు విరులొసంగెడివారు 
కలపముల్‌ గూరిచి యలందువారు 

సింగారములు సేయు సంగడికాండ్రును 
నామతీర్థమువారు సామువారు 


నాదియగువారి శత్రులయంద నిలిపి 
యింగితాదుల నితరులెజబుంగనీక 
దాయకెందును రసమిడం జేయవలయు 
నీతిమార్గంబెరింగిన నృపవరుండు ॥ 


పనుపడ నింగితాకృతుల భాషల నన్యులెబుంగకుండ నే 
ర్పున మును బందుకట్టినలిపుల్లల కమ్మలచేత శత్రువ 
ర్తనముల నొండొరుల్‌ గడుందిరంబగురీతి నెజింగి వేగువా 
రనువుగందెల్పంగాం దగు ధరాధిపవర్యునకాప్తులై తగన్‌ ॥ 


రవికిరణంబులెల్లైెడల రాజిలి నీరముం బీల్చుకైవడిన్‌ 


భువింగల వార్తలెల్లం దమబుద్ధిబలంబున సంగ్రహింపుచున్‌ 


వివరముతో రహస్యగతి వేగులవారు చరింపంగాం దగున్‌ 


ర్ర/ 


98 


వివిధములైన వేషములు విద్యలు శిల్పములుం బొసంగంగన్‌ ॥ 99 


ఏ రీతి సిరులకొఅకై 

వైరులందా నాక్రమించు వారు నటులనే 
చేరి యొనర్చు నుపాయ ము 

దారగతిం దెలియ వలయు ధరణీపతికిన్‌ ॥ 


లక్ష్మీసంయుతనీతివిక్రమకళాలంకార లంకారణా 
సూక్ష్మప్రాభవ రామభద్రసుగుణస్తోత్రోల్లసన్మంత్ర మం 
త్ర క్షారక్షణదక్ష దక్షవిమత ప్రఖ్యాతశౌర్యక్రియా 


లక్ష్మప్రస్తుతచార చారవరజాలజ్ఞాతవార్తోజ్వలా !॥ 


100 


101 


పంచమాశ్వాసము 1383 
కం॥ శ్రీ కర్ణాటాధిపద 
త్తాకలితనవీనచామరాదిక నృపచి 
హ్నాకల్పవరశుభాంకా ! 
శ్రీకరమహనీయరూపజిత మకరాంకా !॥ 102 


తరలము ॥ వినయహార ! ననయచార విదిత ధీరమండలీ 
వినుతిహార కీర్తిపూర విజిత తారకా శర 
ద్వనదవార! మథిత ఘోరవైరి వీరశౌర్య ఖే 
లన గభీర గుణవిహార లలితశూర సేవితా ॥ 103 


గద్యము ॥ ఇది శ్రీమన్మదనగోపాల వరప్రసాదలబ్ధి సారసారస్వత భారద్వాజస 
గోత్ర జక్కరాజు ఎల్జినామాత్యపుత్ర సుకవిజన విధేయ శ్రీరామకృష్ణ 
భక్తివైెభవ భాగధేయ వెంకటనామధేయ ప్రణీతంబైన కామందక 
నీతిశాస్తంబను మహాప్రబంధంబునందు మంత్ర ప్రభావంబును, 
దూతచారస్వభావంబు నున్నది పంచమాశ్వాసము. 


ఆంధ్రకామందకము 
షమవ్రాశ్వాసము 
కం॥ శ్రీదశరథ నృపనందన 
పాదాబ్దస్మరణకరణపటుమానస స 
మ్మోదితసజ్జన విదితన 
యాదిక కొండ్రాజు వెంకటాద్రినరేంద్రా ॥ 


వ॥ అవధరింపుము 
ఉత్సాహప్రశంసా ప్రకరణము 


ఉ॥ శ్రీరమణీయుండై నృపతిశేఖరుం డన్నిట బుద్ధిమంతుండై 
చారులచర్యచే నెపుడు శత్రులబల్మి యెజింగి యెంతయుం 
గౌరవమెంచ దూతలముఖంబునం గార్యము గాని పిమ్మటన్‌ 
వైరుల ఖేదపెట్టుచు నవారితలీలల దండు పోందగున్‌ ॥ 


కం॥ సమకొనుప్రయత్నమును స 
త్వము చెందుచు సూక్ష్మధారందగి నిల్మడయై 
యమరినమతి ఫలసిద్ధిం 
[గ్రమమునుం గను నరణి యగ్నింగను చందమునన్‌ ॥ 


ఉ॥ జేగురుజాలం గుందనముం జెందినమాడ్శి దధిన్మథించినన్‌ 
వేగమె వెన్నవుట్టుసరణిన్‌ వరబుద్ధిసమేతయత్న సం 
యోగముగల్లి నిల్మడల నొందుచు నుందెడు నట్టి మంచి యు 
ద్యోగముచేత నెల్లపుడు నొందు ఫలంబులు నిశ్చయంబుగన్‌ ॥ 


కం॥ అల యుత్సాహము బుద్ధియుం 
జెలంగగ నుద్యోగియైన క్షితిపతి యిలలో 
పల సిరులకు నిలుకడ యగు 
జలములకును టెంకియైన జలనిధివోలెన్‌ ॥ 


కం॥ 


ఉ!! 


కం॥ 


కం॥ 


మ। 


మ। 


షష్టాశ్వాసము 185 


జలములచేం బాలితమగు 

జలజినిగతి బుద్ధిచేత సంపదం బ్రోవన్‌ 

వలయును యత్నోత్సాహ 

మ్ములచే నది యెపుడు ప్రబలముగం జేయందగున్‌ ॥ 7 


ఇల నుత్సాహగుణంబునం బొదలి తా నెవ్వేళలన్‌ బుద్ధిచే 
మెలంగం జాలినయట్టి రాజువలన న్నేలౌ సిరుల్‌వాసి పో 

కలరు న్మేనులతోడ నీడ అలెడదబాయం జాలకున్నట్టిలీ 

లల విస్తారముం జెందుచుండు నవి చాలన్నిక్కి పెంపెక్కుచున్‌ ॥ 8 


అలయక వ్యసనములకుం గడుం 

దలంగుచు నుత్సాహమతులం దనరెడువిభునిన్‌ 

బలుసిరులు తామె చెందున్‌ 

జలనిధిలో నదులు చెందుచందం బందన్‌ ॥ రి 


జనపతి మతింగలిగియు దా 

ననిశము వ్యసనములచేత నలసుండదైనన్‌ 

దనసిరులు దన్ను విడుచును 

వనితలు లేపంబులేనివానిం బోలెన్‌ ॥ 10 


ఘనమౌ కట్టియచేత నగ్ని బలియంగాం జేయుచందంబునన్‌ 

దన యుత్సాహముచేత సత్త్వమభివృద్ధంబై కనం జేయంగాం 

జను నిద్దారుణి నట్లకా విలసితోత్సాహంబు నిత్యంబు జెం 

దిన యాదుర్చలుండున్‌ సిరిం గని సముద్దీపించుం జంచద్దతిన్‌ 1111 


తలంపన్‌ సంపదనెల్ల ధూర్తయగు కాంతంబోలె భూజాని ని 
చ్చలుందాం బౌరుషయుక్తుందై యనుభవించంగోరియత్నంబు భూ 
స్టలిం జెందందగు నిట్లుగాక మటి యుత్సాహంబుతోంబాయుచున్‌ 
వలదెవ్వేళ నపుంసకుండువలె నుండంగా మహీభర్తకున్‌ ॥ 12 


186 


కం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


ఉ!॥॥ 


మ॥ 


ఆంధ్రకామందకము 


అందంద ధూర్తయై తగు 

మందగమనం గూడునట్లు మటి సిరి దగుం బో 

యెందు నల సింహవృత్తిన్‌ 

ముందల పట్టీద్చి తెచ్చి ముదమును జెందున్‌ ॥ 18 


ధళధళమంచు మించులను దార్మొను సారకిరీటరత్నపం 

క్తులం దులలేనిచిత్రములతోం దగువైరిశిరంబులందు ని 

చ్చలుం జలమెచ్చం బాద మవిషాదముగా నిడకుండెనేని కే 

వల వలమానమానసుందవశ్యము దా శుభమంద నేర్చునే 11 4 


పసగల యుద్యోగముచే 

నెసగొలిపెడు చిత్తమనెడియేనుంగుచే ని 

వ్వసుమతిం బరులను దరువుల 

వెస గడపక నృపతి కెందు విభవము గలదే ॥ 15 


చెనకినవైరిపైం జికిలిచేసిన భాసిలుపెద్దకత్తి దూ 

సిన జనియించు చాయలు విచిత్రములై మదహస్తిహస్త ఖే 
లఅనకరదండయుగ్మమున లావునం బట్టినం జిక్కుంగాక మిం 

చిన ఘనరాజ్యలక్ష్మి దనచేతికి నూజక చిక్కిదక్కునే ॥ 16 


ఉన్నతమై చెలంగు పదమొందం దలంచియట్టివాండు దా 

నున్నతమై చెలంగు పదమొందుచునుండును, గాక నీచమై 

యున్న పదంబుం గోరుకొనుచుండెడినీచుండు చెందు నీచమై 
యున్నపదంబుందాంబడుట నొందెడు శంకదొలంక నెల్లచోన్‌ ॥ 17 


తనకంటెన్‌ బొడవైనయేనుంగులమీందన్‌ విక్రమంబొప్పం జెం 

గన సింగంబు పదంబుం బెట్టుగతి రాజాగ్రేసరుండెల్లచోం 

దన యుత్సాహముచేత విక్రమముచేత న్మించ నత్యున్నతిన్‌ 
ఘనమైనట్టిపదంబుంగైకొను ధరాకాంతుల్‌ నుతుల్‌ సేయంగన్‌ ॥ 18 


షష్టాశ్వాసము [87 


కం॥ భయమెడలిన పామొరులకు 


వ॥ 


క 


భయముగం దనపదడగం జూపు బాగునం బతియున్‌ 
భయమునం బొరయనివాండై 
నయగతిం దేజంబుం జూప నాయంబెందున్‌ ॥ 19 


ఇది యుత్సాహ ప్రకరణం బింక స్వామ్యాది సవ్తాంగంబులకుం గల 
ప్రయోజనంబులును, వ్యసనంబులునుం గ్రమంబున వివరించెద నందు 
రాజప్రయోజన మెట్లనిన. 20 


ప్రకృతికర్మ ప్రకరణము - రాజచర్య 


విద్యలన్నియు లెస్స విని యర్థము లథింగి 
వర్ణాశ్రమంబుల వరుసం బోచి 
శస్రశాస్తంబులచందముల్‌ గనుంగొని 
యనిసేయునేర్పుల నభ్యసించి 
యలవుమై నెపుడు వావ్యాళి వెళ్ళగ నోపి 
కార్యపద్ధతుల సంగతులు దెలిసి 
రథములం గరులం బోరగ నేర్చి యెంతయు 
బాహుయుద్ధమురీతి పదిలపజచి 


ఆ||వె। మాయలెతింగి పరుల మనసులు గనుగొని 


కైదువుల పరీక్షం గనంగంజాలి 
సకలజనులు మెచ్చ జయపెట్ట మెలంగుట 
రాజచర్యలివి ధరాతలమున ॥ ల్టిశే 


మంచివారికినెల మంచివాండగుటయు 
ధూర్తుల యెడం గడు ధూర్తగుటయు 
సామదానంబులచందంబు భఖేదంబు 
దండంబుపేక్షయుం దగ నెజుగుట 
మంత్రవిచారంబు మజవక సేయుట 
మంత్రమార్షమున సమ్మతి మెలంగుట 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


మంత్రంబు రక్షించి మంత్రస్థిరుం డౌట గీ 
దుష్టజనంబుంబోం దోలుటయును 


మథజియు దళవాయు అధికార్లు మంత్రివరు ల 

మాత్యులుం బురోహితాదులు నిత్యలీల | 
మెలంగు గతులన్నియును లెస్స దెలియుటయును [|| 
రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 22 


అరసి యమాత్యాదు లైనట్టి సప్తాంగ 
మందలివ్యసనంబు లదడంచుటయును 
గోపమందినవారి కోపంబు మానుట 
గురువు చెప్పినబుద్ధిం దిరుగుటయును 
బూజార్జ్హులగువారిం బూజింప నేర్చుట 
ధర్మాసనము వెట్టి తప్పకుంట గ్‌ 
రాజ్యబాధకులను బ్రహరించుటయు బంట్లు 
జీతముల్‌ చెందుట చెందకుంట 


చేసినవి సేయనివి పరీక్షించి యుంట 

యెపుడు పేదరికంబున నెనయువారిం స్వీ 
గలిమిగలయట్టివారిని దెలియుటయును 

రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 23 


మధ్యమోదాసీన మానవేశుల మార్గ 
మరసి వారల సంధియందుటయును 
వచ్చువారిని బోవువారి నెఖుంగుట 
హితులం గూర్చుట వైరితతి నడంచుట 
యాండ్రు బిడ్డల లెస్స యరసి రక్షించుట గ 
నలుదిక్కులకును దూతలం బనుచుట 
తనకు జీవనములై తగు గనుల్‌ పనులును 
గరులును గృషులాది గాంగం గల్టు 


షష్టాశ్వాసము 189 
నట్టి వన్నియుం జేకూర్చి యలరుటయును 

దుష్టులగునట్టివారలం 'ద్ర్రోయుటయును 

మంచివారలం జేపట్టి మించుటయును 

రాజు చరియించుచర్య ధరాతలమున ॥ బె్క్త 


సకలజంతువుల హింసలు చేయకుండుట 
యొందు నధర్మంబుం జందమియును 
మంచికార్యము లొనరించగాం బూనుట 
దుష్టవాక్యములెల్లం ద్రోచియుంట 
యియ్యంగం దగుచోట నియ్యంగ నేర్చుట 
పుచ్చుకోందగుచోటం బుచ్చుకొనుట 
దండించందగనిచో దండించకుండుట 
దందార్హులగువారిం జెండుటయును 


దెలియం దగినవి తెలియుట, తెలియందగని 

యర్ధములు విడుచుటయు, నిరర్ధకములు 

మాను టర్ధ్థంబుగలయవి పూనుటయును 

రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 2గ్ర 


అరింగోర్ల నెపుడు న్యాయంబుగాం గొనుటయు 
నెటింగి న్యాయంబుగా నిచ్చుటయును 
దన ప్రధానజనంబు ఘనముగాం బోచుట 
విడువగాం దగువారి విడుచుటయును 
వైరంబు లదడగించి వర్తించుటయు బంట్ల 
తోడి విరుద్ధంబుం ద్రోయుటెందు 
నెజుంగకుండిన యర్ధ మెజుంగంగా నేర్చుట 
యొటథింగి యర్థము నిశ్చయించుటయును 


సకలకార్యంబులందును జతురుందగుచుం 

బూనిసేయుచు నుండుట, బూనినట్టి 

పనులం గడవెళ్ళగాం జేసి పరగుటయును 

రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 26 


1త0 


గీ 


వ॥ 


గీ 


ఆంధ్రకామందకము 


నీతి మించంగం జెందనిది చెందంగోరుట 

చెందిన దభివృద్ధిచేసికొనుట 
యఖివృద్దిచెందినయర్థంబు శాస్త్రోక్త 

మగురీతి సత్పాత్రమందు నిడుట 
మతజియు నధర్శ్మముల్‌ మానుట యనునీతి 

విడువ కెవ్వేళల నడచు టెందు 
నుపకారయోగ్యులై యుందెడువారికి 

నుపకారములు సేయుచుండుటయును 


ధర్మమెప్పుడు ధనముగా దాంచికొనుట 
యెంచందగుం గీర్తి మించి వర్తించుటయును 
దైవమును బ్రాపు దాపుగాం దలంచికొనుట 
రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 


అమాత్యప్రయోజనము. 
మంత్రిచర్య 


ఆదాయములు గలు హరువుం గల్పించుట 

యొటింగి వెచ్చంబు సేయించుటయును 
పైకొని పగవారి రాకుండంజేయుట 

క్షితిపతి నెపుడుం బోషించుటయును 
దందనీతియును మంత్రంబు నెజుంగుట 

యొథటింగి మంత్రఫలంబు నెనయుటయును 
వ్యసనముల్‌ రాకుండ వర్తింప నేర్చుట 

లెస్సగాభూమిం గాలించుటయును 


మీందట ఫలంబు గలుగం దా మెలంగి చెలంగు 
టాదిగాం గల్లియుందెడునట్టి వెల్ల 
మంటత్రిజనములపనులండ్రు మహిందలంప 

నిట్టి మార్గంబు నరవరుందెజుంగ వలయు ॥ 


వ॥ 


కం॥ 


వ॥ 


బై/ 


28 


గీ 


వ॥ 


29 


షష్టాశ్వాసము 
రాష్ట్ర ప్రయోజనము. 
రాష్ట చర్య 


బలమును భండారము ధన 

ములు వాహనములును ధాన్యములు దృణకాష్టం 
బులు మొదలగువస్తుతతుల్‌ 

గలిగించుట రాష్టమునకుంగల పనులరయన్‌ ॥ 


దుర్గప్రయోజనము 
దుర్గచర్య 


ఆపద తటథటిం బ్రజకాళభయంబగుటయు 
భండారమున కున్మిపట్టగుటయు 
నఖిలదేశంబులయందు నుందెడివార 
లేయెడ నిలుకడ నెనయుటయును 
బరులకుం బోట్లాట బాగుగాకుండుట 
ఘనమైనవిజయంబు గనంగలుగుట 
శత్రులమిత్రుల సమకూర్చంగలుగుట 
బలముల రక్షించం గలుగుటయును 


గడిదొరలచేత మథి పాలెగాండ్రచేతం 
బీడంబొరయక యెొందును బెంపుంగనుట 
మొదలుగాంగల్టు నివి దుర్గమునకు బనులు 
నృపతి యీ మార్గముల నెల్ల నెఖుంగవలయు ॥ 


బలఫప్రయోజనము 
బలచర్య 


విమతులం జెందాడి విజయంబు6 గనుటయు 
మిత్రులంజేకూర్చి మెలంగుటయును 


క. 


80 


8 


82 


88 


తశ 


షేత్తల 


గీ 


వ॥ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


జగతి నెంతేనియు సాధింపంగలుగుట 
ధనముల నార్జించి తనరుటయును 

దూరకార్యముల నెందును వేగచేయుట 
చెందినదాని రక్షించుకొనుట 

నిజబలతతుల నెన్నికమీఅం గూర్చుట 
పరచక్రములం గీడుపజచకుండు 


టాదిగాంగల్టుచుండెడు నట్టి వెల్ల 

ప్రాజ్ఞులగువారు బలములపనులటందు 

రిట్టి మార్గంబు లెల్లందా నెఖుంగవలయు 
నీతిమార్దంబెజింగిననృపవరుండు ॥ తర్‌ 


మిత్రప్రయోజనము 36 


సుహృచ్చర్య 
పగవారలను మట్టుపడియుండం జేయుట 
మంచిమిత్రులం బ్రబలించుటయును 
భండారములచేత బలములచేతను 
క్షితిచేతంబ్రాణంబుచేతనైన 
నిల నుపకారములే చాలంజేయుట 
మిగులనెయ్యంబుతో మించుటయును 
గణుతింపం బ్రత్యుపకారంబుం గోరక 
మంచికార్యములు సాధించుకొనుట 


యాపదలయందు మిగుల సహాయుందడగుట 

సంపదలు చెందియుండిన సంతసిలుట 

యరయ మిత్రుని పనులండ్రు ధరణినాథుం 

డిట్టీ రాజ్యాంగముల పనులెజబుంగవలయు ॥ 8౩7 


వ్యసనములకు. 38 


షష్టాశ్వాసము 
ప్రకృతి వ్యసనములు 


ఆ|॥వె ఎందుచేత శుభము లెప్పుడు చెడిపోవు 
నదియ తలంప వ్యసన మనంగం బరగు 
వ్యసనియైనవాండు వెస నధోగతిం బడు 
నటులంగాన వ్యసనమడంప వలయు॥। 


కం॥ దైవంబును మానుషమును 
దైవము మానుషము రెండు దగులుటచే సం 
భావితమగు వ్యసనము తా 
భూవరుండిదిమాన్సి దండుపోవంగ వలయున్‌ ॥ 


కం॥ జలమును దెవులును మారియు 
నల దుర్శిక్షంబు చిచ్చు ననునైదు తెజం 
గుల వెలయు నెందుదైవిక 
ములైన వ్యసనంబు లితరములు మానుషముల్‌ ॥ 


కం॥ పాొరుషమున శాంతులచే 
సారెవిభుండు దైవిక వ్యసనముడుపం దగున్‌ 
బౌరుషముచేత నీతివి 
చారముచే మానుష వ్యసనముడుపందగున్‌ ॥ 


వ॥ రాజవ్యసనము 


కం॥ అతినిష్టురమగుమాటయు 
నతిదండము వేంట పాన మతివయు జూదం 
బతిఘనమగుదుర్వ్యయమును 
క్షితి నివి వ్యసనంబులండ్రు క్షితిపతికెందున్‌ ॥ 


గీ॥ నిరత ముద్యోగవంతుండై నీతి నలరు 
రాజు రాజ్యాంగములనెల్లం బ్రబలంజేయు 
నటులంగాకెందు వ్యసనార్తుందయ్యె నెని 
తనదు రాజ్యాంగములనెల్ల తలంకం జేయు ॥ 


తం 


89 


త్త 


త్త్నే 


త్తం 


తత్ర 


ర్తే్తీ 


తీర్‌ 


క. 


కం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


ఉ!॥॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


అలధర్మార్ధ్థంబుల నా 

కులుందడగుచో మనసు దొట్రుకొని చెదరినచో 

నిలటేనికి సన్మంత్రులు 

దెలుపంగందగు రాజచర్య ధీరత చెందన్‌ ॥ 46 


మంత్రివ్యసనము. త్న 


అలసత జాద్యము గర్వము 

గలహము దెచ్చుట ప్రమాదగతి యుద్ధతియున్‌ 

బలువగు సప్తవ్యసనం 

బులు మంత్రులకెందు వ్యసనములు ధరలోనన్‌ ॥ 48 


తన మంత్రిజనము వ్యసనము 

గనినయెడ న్విభుండు శక్తిం గలిగినవాండ 

య్యును అిక్కలు విజిగిన పులుం 

గనంగాం బొడవైన పదవి నందకయుండున్‌ ॥ శం 


భండారవ్యసనము. ర్‌0 


దూరమునందె యుండుటయు దొంగలచే6 బడిపోవు టెంతయుం 
దీరంగ వెచ్చమౌట చెడదింటయుం బెక్కగుచోట్లమన్ని నిం 
డారగగూడబెట్టమి యనాదర భావముతోడ నున్మి భం 
డారమునందునుండు వ్యసనమ్ములగున్‌ ధరణీ తలంబునన్‌ ॥ 51 


వసుధన్‌ భండారమునకు 

వ్యసనంబులు చెందెనేని యందగు పనులుం 

బొసంగవు గన భండారము 

వ్యసనము మానంగవలె నవశ్యము పతికిన్‌ ॥ 52 


ధరభండారమె మూలము 

నరపతికని నీతిపరులనంగా వినుటన్‌ 

దొర యెప్పుడు భండారము 

గరిమ మెయిం బ్రబలుచుండగాం జేయందగున్‌ ॥ 53 


వ॥ 


చం॥ 


గీ 


వ॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


వ॥ 


షష్టాశ్వాసము 14ర్‌ 
ర్యాష్ట్వ్య్యసనము. ర్‌డ్ష 


ఎలుకలు చిల్మలు న్మీడుత లెచ్చగువానలు వానలేమి దొం 

గలు ప్రతిమూకలుం జనవు గల్లినవారల బాధ శత్రుమూం 

కలు బసి చచ్చుటుల్‌ దెవులు [గ్రమ్ముట భూపతిచేతిభంగముల్‌ 
బలువగు మారిదండుగకుం బట్టుటయున్‌ వ్యసనంబుభూమికిన్‌ 155 


పాశుపాల్యంబు గృషియును బణ్యమనంగ 

బరగువార్తనె ప్రజలెల్లం బ్రతుకు చుండ్రు 

వారు వ్యసనంబు చెందినవారు సేయు 

పనులుచేకూడవండ్రు భూపతికి నెందు ॥ 56 


దుర్దవ్యసనము. ర్‌7 
(౧ 


కసవును గట్టెలు దవసము 

బసలేకుండుటయుం గోటపడుట యగడ్తల్‌ 

రసములు యంత్రాయుధములు 

నెసంగమి దుర్గమునకెల్ల నివి వ్యసనంబుల్‌ ॥ 58 


ధర దుర్గమునకు వ్యసనము 

పరగిన దుర్గంబు పనులు పసచెడు నివిలే 

కిరవగు దుర్గముగల దొర 

యరులకు మిత్రులకుం బూజ్యుండగు నెవ్వేళన్‌ ॥ 59 


బలవ్యసనంబులు. 60 


మజియు వ్యసనయుక్తంబులగు బలంబులు పరిక్షిప్తంబును, 
విమానితంబును, వ్యాధితంబును, దూరాగతంబును, బరిక్షీణంబును, 
నభూయివ్ళబలంబును, నవిక్షిప్తంబును, నంత శృల్యంబును, 
భీన్నగర్భంబును, నపసృతంబును, బరిమృష్టంబును మిశంబును, 
నువనివిన్టంబును, శూన్యబలంబును, మి(తవిక్షిప్తంబును, 


146 


గీ 


ఆంధ్రకామందకము 


బ్రహతాగ్రజనంబును, నస్వామిసంహితంబును, భిన్నకూటంబును, 
దుష్పార్మిగ్రాహంబును, నంధంబును, విచ్చిన్న వీవధాసారంబును, నుపరు 
ద్ధంబును, నమానితంబును, శూన్యమూలంబును, నభృతంబును, 
బరిశ్రాంతంబును, నవాగతంబును, బ్రతిహతంబును, స్వవిక్షిప్తంబును, 
(గ్రుద్ధమూలంబును, నన్ఫత సంటప్రాప్పియు, గళత్రగర్భంబును, 
నాశానిర్వేదియు, దూష్యయుక్తంబు నననివి ముప్పదినాలుగు తెజంగులై 
యుండు నందు వ్యసననంబులు పరిహరించరానివి యిరువది 
యొక్కటియును, వ్యసనంబులు పరిహరించవచ్చునవి పదమూడునుం 
గలవు. తత్ర్రకారంబు వివరించెద. 61 


పరిక్షిప్తాది బలలక్షణము 


అరిచుట్టుముట్టిన నటుత్రోవంగానక 
చిక్కియుండినం బరిక్షిప్షబలము 
జనపతిచేం దిరస్మారంబు గడుంజెంది 
మదిరోషమంద విమానితంబు 
నతిరోగములచేత నలసి యేపనులకు 
నసమర్థమైనచో వ్యాధితంబు 
నతిదూరగతిచేత మృతింజెందుగతి నా 
ధావళి విడుచు దూరాగతంబు 


గుజ్జములు శూరులును మును గూలిపోవ 

క్షీణమైయుండు నల పరిక్షీణ బలము 

వ్యసనమును జెంది ముడుంగుచున్నట్టికతనం 

బతికినప్పటి కనిసేయం బనికిరాదు ॥ 62 


అనిసేయ నిట్టట్టు చనరాక యిజుకున 

మెలంగం గూదని యభూయిస్టబలము 
బహుదేశముల కడపటనుండి వేళకుం 

జేరనేరని యవిక్షిప్త్షబలము 


గీ 


గీ 


షష్టాశ్వాసము క్షేశ్త7 


దమమూంకలోన నెంతయు శత్రులుండిన 
సదరు నంతశ్ళ్శల్య మనుబలంబు 

నన్యోన్య కలహంబు నంది యైక్యముగాని 
థీన్నగర్భంబను పేరిబలము 


నొక్కరి ప్రదేశమవ్వల నుండి చేర 

ననుపుగానక యుండిన నపసృతంబు 

వ్యసనమునుజెంది ముడుంగుచున్నట్టి కతనం 

బతికినప్పటి కనిసేయం బనికిరాదు ॥ 63 


పిజికిసంతంబునం బెగడెడుదళవాయి 
నొనగూడుంబరిమృష్టమనుబలంబు 
విమతసైన్యముగూడి విడిసియుండుటంజేసి 
మించి రానేరని మిశబలము 
మునుశత్రుల సమీపములనుండి యేతెంచు 
నుపనివిష్టంబన నొప్పుబలము 
తరతరంబును గొల్చి తగు ప్రాంతమూంకలై 
శూరత గల్గని శూన్యబలము 


నడరిమిత్రసహాయార్థమనిపినట్టి 

మిత్రవిక్షిపమని మొనమేటి భటులు 

చాలంగూలినం బ్రహతాగ్రజనబలంబుం 

బతికి నప్పటికనిసేయం బనికిరాదు ॥ 64 


అధిపులతోం బాసియాధారమెడలిన 
యస్వామిసంహిత మనెడి బలము 

నధిపులు గూలిన యప్పు డొండొరులకుం 
గూటమొందని భిన్నకూటబలము 


1458 


గీ 


వ॥ 


గీ 


ఆంధ్రకామందకము 


వెనుక శత్రులచేత వెతంజెందు దుష్పారి 
కగ్రాహమను పేరంగలబలంబు 
జగడంబులోన నెచ్చరికెకాందెడలిన 
నటు ముందుంగానని యంధబలము 


ధాన్యసంప్రాప్తి చుట్టముల్‌ దనకు రాక 

జదియువిచ్చిన్న వీవధాసారబలము 

వ్యసనములయందె ముడుంగుచున్నట్టికతనం 

బతికి నప్పటి కనిసేయంబనికిరాదు ॥ 65 


ఇంక వ్యసనంబులు పరిహరించి యనికిం బనికివచ్చు బలంబు 
లెవ్వియనిన. 66 


బలవ్యసన పరిహార విధానము 


రిపులు మార్గము గట్ట నుపరుద్ధ మది పెర 

ద్రోవ నేతెంచిన దురమొనర్చు 
బహుమాన మొందని బలమమానిత మగు 

నది యిచ్చి మన్నించనని యొనర్చు 
నిలువంగాం దాపులేనిది శూన్యమూలమౌ 

నది తావుగల్పించనని యొనర్చు 
నభృతంబు జీతంబు నందకుండినబలం 

బదిజీత మిచ్చిననని యొనర్చు 


నలసి యున్నంబరిశ్రాంత మనంగ బరగు 
నలయికలు దీర్చనదియును నని యొనర్చు 
నిట్టబలముల వ్యసనంబు లిటుల మాన్పం 
బనికి వచ్చును మగుడ భూపాలునకును ॥ 67 


గీ 


కం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


షష్టాశ్వాసము [శర 


అడిగిన నీకున్న నాశచే వెతంజెందు 
నాశా వినిర్వేదియనెడి సైన్య 
మది యడిగిన దెల్ల నప్పుడొసంగిన 
నది బలంబులంగూర్చి యని యొనర్చు 
దూష్యులతోంగూడ దూప్యయుక్త మటండ్రు 
తద్దూష్యులగువారిం దలంగ ననిచి 
యైన నాప్తులు శూరులగువారితోంగూర్చి 
యనికిం బంచిననైన నని యొనర్చు 


నధికమగునేర్పు లీదీత్రి నాత్మనెటింగి 

తనకు విజయంబు చేకూడం దలంచెనేని 

యిటుల బలముల వ్యసనంబు లెల్లమాన్పం 

బనికివచ్చును మగుడి భూపాలునకును ॥ 68 


బలముల వ్యసనము లీగత్రి 

నలవునం దా మాన్పందేని యందగు పనులున్‌ 

గలుగంగ నేరవు గావున 

బలముల వ్యసనములు మాన్సు పతి జయమందున్‌ ॥ 69 


ఇంక మిత్ర వ్యసనము. 70 


ఇల సప్తవ్యసనంబుల 

వలనం జనియించునట్టి వ్యసనంబులు వై 

రులచే నొచ్చుట దైవము 

వలనన్‌ జెడు టివ్వి మిత్ర్య్యసనము లరయన్‌ ॥ 7% 


మిత్రుండు వ్యసనము నందిన 

మిత్రుండు చేకూర్చుపనులు మిగులగంజిదడుం ద 

న్మిత్రుని వ్యసనము మానిన 

ధాత్రీపతి యెట్టివేళం దా జయమందున్‌ ॥ 72 


గీ 


వ॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


ధరణి రాజ్యాంగముల యందుం దగులు నిట్టి 
వ్యసనములు మాన్పంగాం దగు నద నెటింగి 
యిటుల మానక మదమున నెనయు భూమి 
పాలుం దరిరాజుచేం బరాభవము సెందు॥ 78 


ఇట్లు రాజు మొదలుగాం బలుకంబడిన యంగంబులకుం బ్రాప్తంబులైన 
వ్యసనంబులలోన మొదట మొదటం జెప్పంబడిన యంగంబుల 
వ్యసనంబులే గురుతరంబులగుచు నుందడుంగావున. "7 


సప్తవ్యసనవర్గ ప్రకరణము. 


నరపతి దా వ్యసనంబులం 

బొరయనిచో రాజ్యమెల్లంబోవగ నోపున్‌ 

నరపతి వ్యసనము చెందిన 

నరయుచు రక్షింప రాజ్యమసమర్థమగున్‌ | 755 


తన సచివుని ప్రజ దుర్గం 

బును భండారంబు సైన్యమును జుట్టము నెం 

దును వ్యసనమందకుండగ 

మనిచిన జనపతి త్రివర్గ మహిమన్‌ జెందున్‌ ॥ 76 


ఆ||వ॥। శాస్రదృష్టిలేని జననాయకుని నంధుం 


కం॥ 


దనుచు నండ్రు ప్రాజ్జులైనవారు 
అంతకంటె నంధుందడగు చదివియును గ 
ర్వమున మంచినడక వదలునతండు ॥ 7777 


జనపతి యంధుండగుచో 

ననువగు మార్గంబు మంత్రులందింతురిలన్‌ 

మును జదివి మత్తుండైనన్‌ 

దనతోం గూడంగం బ్రకృతితతి చెదంబేయున్‌ ॥ 78 


కం॥ 


చం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


షష్టాశ్వాసము [51 


కావున నమాత్యమతమున 

నేవలనను మెలంగి శాస్త్రదృష్టి ఎలయంగా 

దా విడువవలయు వ్యసనము 

లావల ధర్మార్థహాని యడరక యుండన్‌ ॥ 79 


సప్తవ్యసనములు 


పలుకుల వెట్టి యర్థములు పారగవైచుట యొక్కు డాజ్ఞనాం 
గలయవి క్రోధజంబులయి కన్సడుచుండు ధరాతలంబునన్‌ 
వెలందియు మద్యపానమును వేంటయు జూదముం గామజంబులై 
నలువు దలిర్చు నిట్టి వ్యసనంబులు భూపతి మానంగాందగున్‌ ॥ 80 


అది యెట్లనినను దథత్పకారంబు (గ్రమంబున వివరించెద 
వాక్పారుష్యమునకు. 81 


వెజిపొసంగి నిరర్ధ్థకమై 
కజఅకరిగలపలుకు బలుకగాదెవ్వరితో 
మఠథతి పగఅను మృదువాక్యమె 


మఖఅవక దనవారింజేసి మనంగా వలయున్‌ ॥ 82 
కారణములేకయే వా 

క్పారుష్యము వెలయుంగ్రోధగతింబలికెడు నా 

(కూరునకు వెజచులోకం 

బారయ మిణుగుర్లు చల్లునగ్నింబోలెన్‌! 83 


కజఅగరి బలుకును గైదువ 

మెజియుచుంబరమర్శభేదమే చూపినచో 

గుజుతగుం బ్రతాపవంతుండు 

మజిమతియును దెరలికరలి మహింబగజ యగున్‌ ॥ రి4 


కం॥ 


కం॥ 


మ॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


ఇల జనులకుం బరుసనగాం 

బలుకుచు వెజపింపవలదు పతి తియ్యనిప 

ల్ములె పలుకవలయు నటులం 

బలికినచోం బేదనైనం బ్రజ సేవించున్‌ ॥ 8ిర్‌ 


జగతిన్‌ దుర్దనసాధక 

మగు నాజ్ఞయె దండమనంగ నగు దండంబున్‌ 
దగినయెదడంజేయంగాం దగుం 

దగుదందడము సేయంబతిని ధర నుతియించున్‌ ॥ 86 


తెలియ న్వెక్కసమైన యాజ్ఞగల ధాత్రీపాలుందెందుం బ్రజన్‌ 
దలంకంజేయుం, దలంకుచుండు ప్రజ సంతాపంబుతో వైరులం 
గలయుం, దత్ర్రజంగూడమించుసరి సంఘం బందుచేతన్‌ క్షయం 
బలరుం గావున, భూప్రజం దలంకం జేయంగాదు భూజానికిన్‌! 87 


ప్రజలను బాలించిన భూ 

భుజుండు కడుం బ్రబలుచుండు భువి నెల్లపుడున్‌ 

ప్రజలు చెదంబతియుం జెడునా 

ప్రజలు కడుం బ్రబలం బలతియుం బ్రబలుచు నుండున్‌ ॥ 88 


ఎంతటి యపరాధుల ప్రా 
ణాంతకమగు నాజ్ఞసేయు టనుచితమగు భూ 
కాంతుండు రాజ్యముం జెజచిన 


హంతనె దండింపందగు నయస్ధితి మెజయన్‌ ॥ 89 
అర్ధదూషణము. 90 


చెజుపంగం దగినవారలం 

జెజిపెదనని కినుకం బ్రియముచేసిన నది తా 

ధర నర్ధదూషణం బనం 

బరగున్‌ నీతిజ్ఞులైన ప్రాజ్జులచేతన్‌ [1 ర 


కం॥ 


వ॥ 


గీ 


కం॥ 


వ॥ 


షష్టాశ్వాసము 


కారణములేక కోపము 

పేరినగల ధనము వెచ్చపెట్టుట కొజగా 
దారయ నాత్మ హితంబుల 

నేరుపుతోం గోరునట్టి నృపతికి నెందున్‌ ॥ 


మృగయావ్యసనము. 


వాహనం బెక్కుచో వచ్చిన బడలిక 
వాహనంబులందోలి వదంబడుటయు 
వాహనంబులు దనవైెపున రాక యొం 
దొక దిక్కుంజేర్చం జేటొదవుటెందు 
నాంకట దప్పిచే నలయుట ప్రజలకు 
నన్నపానాదిక మమరమియును 
జలిగాలి యెండచేం గలిగినపీడలు 
ప్రతియానములచేతం బరగుపీడ 


కసవుచే, టెల్లుచే, వెండి యిసుకచేతం, 
జెట్లచే, గట్లచే, ముండ్ల పట్లచేత, 

వేళ్ళచే, నీళ్ళచే, నాటవికులచేత, 
వెలయుపీడలు వ్యసనముల్‌ వేంటలందు ॥ 


పుట్టల మిట్టల గుట్టల 

పట్టుల మణి మోటలచెట్లపట్టున నెపుడున్‌ 
బెట్టుకొను వెతలు వేంటన్‌ 

బుట్టెడు వ్యసనంబు లండ్రు బుధు లెచ్చోటన్‌ ॥ 
మతజియును 


కానల నదులను గట్టుల గుహలందుం 
బొదలచెంతల దక్కి పొంచియుండి 


153 


92 


93 


రశ 


95 


96 


154 


గీ 


చం॥ 


వ॥ 


చం॥ 


వ॥ 


కం॥ 


వ॥ 


ఆంధ్రకామందకము 


కినుకతోం బాళెగాండ్లను దోడి దొరలను 

దను గడంగించినం దగులువడుట 
యెంతయుం గినుకతో నెడసియుండెడుం దన 

బలముచే దాయాదకులముచేతం 
్రోవలంగడు మోసపోవుట మతజియును 

ద్రోవల భ్రమయుచుం దొట్రువడుట 


యాది యగుదోషములు వేంటలందు నెపుడుం 

బొడము గావున, నెప్పుడుం బుడమిలోన 

వేంటలాడెడితమకంబు విడువవలయు 

నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ 97 


ఎలుగులు సింగముల్‌ పులులు నేనుంగులుం బెనుబాము లాదిగాం 
గలిగినక్రూరజంతువులు గ్రమ్ము భయమ్ములు మీజుం గారుచి 
చ్చులువడింజుట్టికొంటయును జూపుల దిగ్రమ మావహిల్లం దా 
నలంగుట వేంటటయందు వ్యసనంబులు రాజున కెంచిచూడంగన్‌ 98 


వేంటయందు షద్దుణములు. 99 


నిలుకడ గల్గులక్ష్యములు నిల్మడలేక చలించులక్ష్యముల్‌ 
బలువిడినేయు, టామము కఫంబును (గగ్రొవ్వు నడంగిపోవుటల్‌ 
మెలంగెడు వేళలన్‌ శమము మించకయుండుట, జంతుజాతికిన్‌ 
గల భయరోషముల్‌ దెలియంగల్టుట, వేంటగుణంబులెన్నంగన్‌ 1100 


ఇట్లయ్యును. 101 


ఇలం బ్రాణహారకములై 

బలసినదోషములు పెక్కు ప్రాప్తించుటచేం 

దలంప మహావ్యసనంబై 

పొలుపొందుం గాన వేంట పోందగ దెందున్‌ ॥ 102 


అయినను మటి యొకృతైజంగైన సాధన మొదలైన యుచిత క్రియలచేతనే 


గీ 


గీ 


షష్టాశ్వాసము 155 


వేంటయందలి మంచి గుణంబులు గలుగుటకు నుపాయంబులు గలవు 
గావునం, దత్ర్రకారంబు వివరించెద. 1083 


వేంటాడగా నిచ్చ విభునకుం గల్లెనా 

దన పురంబునకుం బ్రాంతమునంగల్లు 
మలచెంతనైన నేజులచెంతనై నను 

దగి మృగంబుల నెందు దాంటరాని 
యగడితంజుట్టిరా ననువొంది రమ్యమై 

పొదలు ముండులు గల్గు పొదలు లతలు 
విషకారణములైన వృక్షబలములేక 

జలము బచ్చికబైళ్ళు చాలంగల్లి 


యర్ధయోజన పరిమితంబైన వెళపు 

నిడుపు గల్గుచుం దగునట్టి యడవి యొకటి 

యాప్త తతిచేత నిర్మింప నర్దమండ్రు 

వేంట లాదెడుకొజకు భూవిభునకెందు ॥ 104 


కప్పుమబ్బుల యొప్పుం గప్పుచాయలు గల్లి 
పలుచనై కాయలుం బండ్లు గల్లి 
భుగులు కొల్పడి తావి పూవుగుత్తులు గల్లి 
గుజుతు పేరెజుగు ('మాంకులునుగల్లి 
భృంగీతసంగీత భంగీతతులు గల్లి 
శారికా కీరికా సమితిగల్లి 
హరిణీ కలభజాల కరిణీకులము గల్లి 
వల్లీిమతల్లి కావళులు గల్లి 


చాల లోంతులులేక మొసళ్ళులేక 

శోభితములైన కొలంకుల చోట్లు గల్లి 

మిగులం జెలంగెడు వనము నిర్మింపంజేయ 

వలయు నాప్ప్తలచేత భూవల్లభుండు ॥ 105 


గీ 


వ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


పోవంగాంగొట్టిన పుట్టలు మిట్టలు 
శిలలు మొద్దులు ముండ్లచెట్లు గల్లి 
నిండారం బూస్పిన నెజియలు బొజియలు 
గుంటలు గోదముల్‌ గొబలు గల్లి 
పరిఖవెంటనెయంటి పలుదెజంగుల తీవ 
లల్లిబిల్లిగ నిండ నల్లికొనిన 
రాజితంబగు వనరాజిచేం జుట్టిరాం 
జెలువాంది వెలిని మ్రాంకులును లేక 


మిగుల వెడలుపు చదురమై మెజియునట్టి 

భూమియును గల్లి తన శత్రు భూపతులకుం 

జేరంగా రాక రమ్యమై చెలంగు వనము 

బాగుసేయించవలయు భూపాలుందెపుడు ॥ 106 


మథజియు నాటవికతతుల మనంబు లెజబుంగంజాలి తనకు నాప్తులుం 
గ్రేశాయాస సహిష్టువులైన జనంబులచేతం దద్వనరక్షణంబు సేయింపుచు 
నుందెడి మృగయాధ్యక్షుండైన యతండు వివిధ జాతుల మృగంబులం 
బట్టితెప్పించి యందు దుష్టమృగంబులైన వానికి గోళ్ళును గోజలును 
గొమ్మలునుం గొట్టించి యందు విడిపించంబేయ వలయు నంత. 107 


ఇతరంబగు పని మజుపక 

చతురత లివగల్లి యాప్తజనములతోడన్‌ 

బతి ప్రొద్దున వేంటాడగ 

నతి సన్నాహమున వనికి నరుగంగవలయున్‌ ॥ 108 


జనపతి వేంటాడగం ద 

ద్వనసీమనుజెందు నట్టితజి నుండంగాం 

జను నాప్త్రబలము ప్రాంతం 

బునంగడు నాయత్తపాటు పొదలుచునుందన్‌ ॥ 109 


అడవుల వేంటాడంగాం 
దొడరెడి సద్దుణములెల్ల దొరకుం దొరకున్‌ 


షష్టాశ్వాసము 157 


బుడమిం గల్పితవనముల 
యెడలనె క్రీడించు నిచ్చ యెసంగినచోటన్‌ ॥ 110 


ఆ|॥|వె। వేంటయందు నిట్టి విధము మంచిది యని 


వ॥ 


గీ 


పలుకుదురు థరిత్రింబ్రాజ్జులెల్లం 
నటులంగాక వనికి నవనీశ్వరుండు దా 
బోయరీితి వేంట బోవరాదు ॥ [11 


జూదమునకు. 112 


ఎంత ధనంబైన నిసుమంతసేపు లో 
పల నాశమౌెటయుం బరుసదనముం 
గోప మందుటయుం బల్ములచేత జగదంబు 
నాయుధంబులచేత నగు కలహము 
దబ్బజలాడుట ధర్మముల్‌ చెడుటయుం 
జేయంగదగుపనుల్‌ సేయలేమి 
యతిలోభ మందుట యార్యుల విడచుట 
దుర్దనసంగతి దారకుటయును 


జేటునకుంగారణంబులు చేకురుటయు 

వైరములు చెందుటయు సిగ్గు వదలుటయును 

మొదలుగాం గల్లు బహుదోషములను జెందు 

హాళి జూదంబులాదెదడి యాతతాయి॥ 118 


కల యర్థములమీందం గాంక్షలు లేకుందడు 
టర్ధంబు లేనిచో నాశపడుట 
సంతోషమును మనస్తాపంబుంజలమును 
గడుంటబ్రతిక్షణమందుం గలుగుటయును 
జలకంబు మొదలుగాం గలిగిన దేహర 
క్షణములయందు భోగములయందు 
నాదర మించుకయైన లేకుండుట 
మెలంగకుండుటచేతం గలిగినట్టి 


158 


గీ 


కం॥ 


గీ 


కం॥ 


వ॥ 


ఆంధ్రకామందకము 


దుర్చలత్వంబుచేంజాలం దూలుటయును 

మంచి శాస్తార్ధముల నుపేక్షించుటయును 

మొదలుగాం గల్టు బహు దోషములను జెందు 

హాళలి జూదంబు లాడెడి యాతతాయి ॥ క్షేషశ 


మలమూత్ర నిరోధంబులం 

గల పీడలు దప్పికొనుటం గల పీడలు నాం 

కలింగొనుటవలనం బొడమెడి 

యలమటలుం జూదమాడు నతనికిం జెందున్‌ ॥ 115 


నలుందేల కోల్పడి కులకాంత నడవిలో 

పల డించి తా నదబాలయయ్యె 
ధర్మజుండాలిని ధర నోడి యిలనెల్ల 

విడచి కంకుండన విరటు గొల్చి 
దంతవక్రుండును దా బలభద్రుచే 

గుజుతుగా బండ్లూడంగొట్టం బడియెం 
గుండినపుర మేలుచుండురుక్మవిభుండు 

జయము పోనాడి నాశనముం జెందె 


జూద మాడియె కాదె యూ జూదమెంత 
వాని నైనను బ్రమయించు వాసి చెజిచు 
జూదము సకలగుణములం. జూరలాడు 
జూద మెంతటివానికిం గాదు ధరను ॥ 116 


జూద మనర్థముం దెచ్చుం 
జూదంబున భేద మందుంజుట్టజికంబున్‌ 
జూదమున నెయ్య ముదుగున్‌ 


జూదమె పో కాని దెంచి చూడంగం బతికిన్‌ ॥ 117 
ప్రీవ్యసనానకు. 118 


కార్యకాలంబులు గడచిపోవుటయును 
నర్థంబు ధర్మంబు నలంచిచెదుట 


షష్టాశ్వాసము 


యొవ్వేళ నిలువెళ్ళ నెబుంగని కతన స 

జ్ఞనులు మంత్రిజనంబు గినియుటయును 
ధరణిపైం బక్షపాతంబునం జేయంగా 

రాని కార్యంబైనం బూనుటయును 
దాల్మి లేకుండుటెంతయుం గోపమందుట 

వైరంబు సాహసవర్తనంబు 


ఆ॥వె॥ లాదిగాంగం గల్టునట్టి దోషములెల్ల 


కం॥ 


వ॥ 


గీ 


వెలందివలన నెపుడుం గలుగుచుందడు 
నటులంగాన నది మహాదోషయుక్తంబు 
విభుండు దీనిందెలిసి విడువవలయు॥ 


చెలువల మోములె చూచుట 

కలవడి వేగిరముచెందు నల్పాత్ములకుం 
గల కోర్కులెల్ల జవ్వన 
ములతోడంగూడ నాశముం గనకున్నె ॥ 


పానమునకు. 


తెలివిలేకుండుట, పలుమాఖు బెగడుట, 
కక్కుటయును, గోక కట్టమియును, 
గల్లలాడుట, బంధుగరిమ పోనాడుట, 
తలంపు ప్రజ్ఞయు మతి తలంగుటయును 
బనిలేనితజి వెతంబడుట, నవ్వుటయును, 
బాణబాధయును, దంద్రయును గనుట 
సత్పురుషులతోడిసంగతి వదలుట 
దుర్దనసంగతి దారకుటయును 


గడగడ వదడంకుటయు, జారిపడుట, కడు న 
నర్థ మొందుట, స్త్రీగోష్టి యధికమగుట, 
యాదియగు దుర్దణంబుల నందుచుండు 
మద్యపానంబుం దగిలిన మానవుండు ॥ 


159 


120 


121 


122 


160 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


ఆంధ్రకామందకము 


పానవ్యసనముంజెందిన 

మానవుం డెచ్చోటనైన మదమున మెలంగున్‌ 
బానమదంబున నెచ్చో 

నైన బహిష్మార మొంది యధమతంజెందున్‌ ॥ 


భృగుసముండను యోగీశ్వరుం 
డగణితమతిశాలి షద్దుణిశ్వర్యయుతుం 

డగు శుక్రుండుం బానముచేం 

దగి మదమున శిష్యవరుని దండిగం ద్రావెన్‌ ॥ 


కులమును బలమును వేదం 

బులు శాస్త్రంబులును శీలమును సంపదలుం 
గలవారైనను బానం 

బలవడుటనె చెడరె యాదవాంధకవృష్టుల్‌ ॥ 


సిరిం దొలంగంజేయు వ్యసనము 

లరయంగా నేడుతెజంగులై యది యెపుడున్‌ 
ధర నిది యొక్కటియె నరుం 

జెఅచున్మజి యిన్నిగూడం జెజచుట యరుదే ॥ 


మగువల నెంతయుం దగిలినం 

దగురీతుల మద్యపాన తత్పరుండైనన్‌ 

దగు కొంత వేంట జూదము 

మిగులం గీడౌట విడచి మెలంగంగవలయున్‌ ॥ 


తలంపంగ మిక్కిలిన్‌ విషయతత్పరతన్‌ గలిగించు లెస్సగా 
నలవడువేదశాస్తములనన్నిటి జారంగంజేయు సద్దుణం 


128 


క. 


125 


126 


127 


బులను మహత్త్వముం జెజబుచు బుద్ధియుం బెద్దతనంబు సంపదన్‌ 
జలనము నందంజేయును వెసన్‌ వ్యసనంబులు దాంట శక్యమే 11128 


షష్టాశ్వాసము 161 


కం॥ వ్యసనములు గలుగు నరపతి 
వసుధం బసదొజంగు వైరివర్గముచేతన్‌ 
వ్యసనములులేని నరపతి 
యసదృశగతి మెలంగి గెలుచు నరిసంఘములన్‌ ॥ 129 


చం॥ ఇదియిది దీనికిం దగి రహించు నటంచును గోర్కె మీజంగా 
మదిం దలపోసి తాంబ్రకృతి మండలి సత్రియతోడంగూర్చి స 
మ్మదమున నీతి దీతులనె మానవనాథుండు దా మెలంగినన్‌ 
వదలనిగౌరవంబునం ద్రివర్గముంజెందుం బ్రతాపశాలియై । 180 


చం॥ అనుపమదాన దానయుతహస్తిలసదృలవాహచక్రపా 
లనపటుసార సారసవిలాసవిలోకన లోకనవ్యస 
ద్వినుత వివార హారరుచివిశ్రుతకీర్తినివాస వాసవా 
త్యనఘమనోజ్ఞభోగ విభవానిశ బంధురబంధురక్షక్రా॥ 1891 


కం॥ దీప్తోత్సాహ మహోజ్వల 
సవ్వాంగ గుణాగుణజ్ఞ సకలదిగంత 
వ్యాప్తప్రతాప వరజల 
జాషప్తాన్వయరామభావనాసక్తమతీ ॥ 132 


కవిరాజవిరాతము ॥ 
చటుల తురంగమ చంక్రమణ క్రమసైన్య విరాజితసారనయో 
దృటపటహవ్రజ దంధణడంధణ దారుణనిస్వన దారితహృ 
త్పుట మదశాత్రవ భూప ప్రతాపజ భూరివిభాసురభూధరిత 
స్ఫుటవలయాచల భూనుతసద్దుణభూషణ నిత్యవిభుత్వయుతా || 133 


గద్యము :- ఇది శ్రీమన్మదనగోపాల వరప్రసాదలబ్ద సారసారన్వత 
భారద్వాజసగోత్ర జక్కరాజ యెజ్జినామాత్యపుత్ర సుకవిజన విధేయ 
శ్రీరామకృష్ణ భక్తివైెభవభాగధేయ వేంకటనామధేయ ప్రణీతంబైన 
కామందక నీతిశాస్తంబను మవాప్రబంధంబునందునుత్సాహ 
ప్రభుశక్తియు సప్తాంగ ప్రయోజనంబులుం దద్వసనంబులు నన్నది 
షమవ్ధాశ్వాసము. 


కం॥ 


వ॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


ఉ!! 


ఆంధ్రకామందకము 
సప్తమాశ్వాసము 


శ్రీమదహోబల నృహరి 
స్వామిపునన్ఫాపన ప్రశస్తజయాంకా 
రామపదభక్తి వరవి 

ద్వ్యామహ కొండ్రాజు వెంకటాద్రినరేంద్రా ॥ 


అవధరింపుము. 
యాత్రాభియోక్షృ ప్రదర్శన ప్రకరణము 


వ్యసనము విడిచి త్రిశక్తుల 

బొసంగి జయాకాంక్షియైన భూపతి దనకుం 
బసగలతటతిం గదలంగందగు 
వ్యసనంబులు నొందినట్టి వైరులమీందన్‌ ॥ 


వ్యసనము గల్లియుండు రిపువర్దముమీందనె దండు పోవంగాం 
బొసంగునటంచుం బల్ముదురు పూర్వికు లిట్టమతంబెకాదు త 
ద్వసనము లేకయుండు రిపువర్దముమీందటనైనం బూని వె 
క్కృసమగురీతి దండు చనంగాందగుం దాను సమర్భుడైనచోన్‌ [1 


ఇలటేండు శత్రు గెలువం 
గల వేళలనైన శత్రుగణముల రాజ్యం 
బుల బలిమిం జెజబుపనోపం 


గల వేళలనైన దండు గదలంగవలయున్‌ ॥ 


పైరులు పండి పుంజగలపట్టున వైరులసీమమీందటన్‌ 
భూరమణుండు దండు చనంబొల్పగు నీగతి దండువెళ్ళుచున్‌ 
బైరులు చూరంబట్టి పరిపంథుల జీవనముల్‌ హరించినన్‌ 
సారబలంబుచేం దనరి శత్రుల గెల్బును నిర్భయస్థితిన్‌ | 


చం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


కం॥ 


ఉ|| 


సప్తమాశ్వాసము 163 


వెనుకటివైరులం దనదు వెన్మనురాం గడు ముట్టుపెట్టి పెం 
పునం బరిచర్యలం దెలిసి ముందరంగల్గుభయప్రదేశముల్‌ 
గనిమలు లెస్సగా నెటింగి కంటకశుద్ధి యొనర్చి రానుబో 
ననువగుమార్గమందుం బతి యాత్ర సనందగు నప్రమత్తుందై ॥ 7 


సమమగుచోట్ల గుంటలును జాలంగ మిట్టలునైనచోట్ల నె 
య్యముగలసేన మున్నుగం బ్రయాణమువోవుట యొప్పు వైభవ 
క్రమములయందుం దానెజుంక గల్టుచు నార్హుండుగాక యన్నపా 
నముల సమృద్ధింజెంది జతనంబుగ దండు చనంగం జెన్నగున్‌ ॥ 8 


జలము వనంబునుం గలుగు చాయనె వేసవి వైరిమీందం బో 
వలయు మదేభముల్‌ జలమువల్లఘటిల్లెడు సౌఖ్యమొందంగా 
జలములు లేకయుండినను సామజపంక్తులకెల్ల వేసవిం 
గలుగుచునుండుం గుష్టములు గాటపుటెండలం బుట్టువెట్టచేన్‌ 119 


ఒక్కయెొడ నిలుచునప్పుడు 

గక్కసమగు వెట్టనాంచుం గరి బృందములన్‌ 

మిక్కిలిం బ్రయాణముల నిడి 

వెక్కసమై నొంపకున్నె వేసవివేళన్‌ ॥| 10 


నీరములు లేని వేసవి 

సారెకు దురవస్థంజెందు జంతువులెల్లన్‌ 

వారణ పంబ్బుల కైనం 

దీరని తాపముల నపుడె దేహము లెండున్‌ ॥ క్ష 


ఘమ్మను మంచివాసనలు గ్రమ్ముమదమ్ములు గల్లి కొమ్ములం 
జిమ్ముట నుగ్గునూచములు చేసినగట్టులు గల్లి మీజికా 

(ర్లమ్ముచుం గప్పు మబ్బుగమి కప్పులయొప్పులు గల్గుదంతి సం 
ఘమ్ములయందెకా ధరణికాంతులరాజ్యభరంబు నిల్చుటల్‌॥ 12 


164 ఆంధ్రకామందకము 


మ॥ అవిచూడన్‌ నడగొండలో యనంగ నీలాభ్రంబులో నాంగ గ 
ట్లవియం గొమ్ములంజిమ్మనోర్చి మదధారాసారతం బేర్చి శా 
త్రవులం గోరుపులాదడనేర్చి తగు నుద్యదృద నాగేంద్రముల్‌ 
భువి రాజ్యాస్పద హేతువైనవి గదా భూపాలక ్రేణికిన్‌ ॥ 


ఉ॥ శూరతపోటునేర్పు సముజోకయుం గల్గిన మావటీండు పెం 
పారంగ నెక్కి యుక్కెసంగి యాయితపాటున మీజు వారణం 
బేరణమందునైన జవమెచ్చినవాజుల నాటువేలం దా 
ధీరతమించం ద్రుంచు వినుతించు నుదంచితసాహసంబునన్‌ ॥ 


కం॥ జలముల నడవుల నప్పుల 
బలుదిన్నెల సమములైన పట్టుల వడిం గో 
టలును గడపు వడియేనుం 
గులు గలిగిన దొరకు దొరకుంగోరిన జయముల్‌ ॥ 


కం॥ ఏ తెరువు నీళ్ళు గలయది 
యే తెరువు పరభయంబు లెసంగక తగుం దా 
నాతెరువునం జనవలయున్‌ 
భూతలపతి బలము (శమము బొందకయుందన్‌ ॥ 


దండయాత్రా విధానము 


సీ అధిపతి దండెత్తునట్టిచో క్షుద్రశ 

త్రుండును వెనుక శత్రువుల రేంచు 
నదియ రంధ్రము గాన నహితులౌవారెల్లం 

గడు ఘనంబుగంజేయం గడంగుచుండుం 
బతికి ముందజవచ్చుఫలమున కంటెను 

వెనుక శత్రులపోరె ఘనము దెలియ 
నదిగాక కానని యర్థంబుకొజకునై 

చేకొన్నయర్థంబు చెజుపరాదు 


18 


[త్వ 


గీ 


గీ 


గీ 


సప్తమాశ్వాసము 165 


కానం దనబల్మి వైరుల ఘనతందెలిసి 

వెనుక శత్రుల పగమానస్ని విమతుమీంద 

దండు గదలంగవలయు నుద్దండలీల 

నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ గగ 


తనకుం బిజుంద శాత్రవుండున్నచోం దన 
కతండును లోగక యరిగెనేని 
వెనుకటి శత్రువు వేగ భేదముచెంది 
యలమట నొందించు నటులంగానం 
దనకుంబిబుంద ముందజంగల్టు శత్రుల 
నడంపగా నోపినయట్టి శక్తి 
కలుగు వేళలను విక్రమయుక్తిచే మించి 
ఘనములౌ ఫలములు గలుగనెంచి 


తనకు నెలవైనపట్టణంబునకు రక్ష 

ణమ్ము గావింపందగినబలమ్ము నుంచి 

దండు గదలంగవలయు నుద్దండలీల 

నీతిమార్గం బెజీింగిన నృపవరుండు ॥ 18 


అరయంగ నిజువదియగు సంఖ్యం దగుభటుల్‌ 
గలుగు చేరువయ వర్షంబటండ్రు 
ధారుణీస్థలి నిట్టిసేరువ కొక్కొక్క 
ఘనుందైన సేరువకానింగూర్చి 
పెక్కు చేరువలును బెక్కు చేరువకాండ్లు 
గలిగిన తన యాప్తబలము నేర్చి 
తన పట్టణముంగావ నొనరింపంగాం దగు 
నిటుల సేరువకాండ్ర నేర్చరింపం 


బరుల కెందు నభేద్యులై పరగుచుండ్రు 

గాన నీరీతి నొానరించి ఘనతమించి 

దండు గదలంగవలయు నుద్దండలీల 

నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 19 


166 


కీ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


తనకు సహాయమౌ దైవంబుచేత ను 

ద్యుక్తుండై దండెత్తుచుండు రాజు 
ముందరికి నవశ్యమును జను కార్యంబు 

వెనుకశత్రుని రాక మొనయు శంక 
యొక్కవేళనె కల్షియుండినం బదరక 

దళవాయినై నను దనయునైనం 
దన బలంబులలోనం దగినట్టు నాలవ 

పాలైన మూండవ పాలునైన 


బలము నొనంగూర్చి ముందరి పగజమీంద 

మునుపుగా నంపి తా నిల్చివెనుక పగఅ 

నుడుగంగాంజేసి కదలుట యొప్పునండ్రు 

దండయాత్రావిధిజ్ఞు లీధరణిలోన ॥ 20 


కోపద్వైవిధ్యము 


మతియు నాంతరకోపంబును బాహ్యకోపం బనంగ రెండు తెజంగుల 
కోపంబులు గలవు. వానియందు నాంతరకోపంబ యధికంబగు 
నటులైను నయ్యిరుతెజంగులవారి కోపంబులు వారించి మళథి 
యఖీష్టంబుల నొనర్చి వారిం దనవెంటం దోడ్ళొని చనవలయు 
నయ్యిరుదెజంగులవారి కోపంబు లెట్టివనిన. 2 


సుతమంట్రిహిత పురోహిత నిజవంశజ 

'సేనాధిపతులు ప్రధానజనము 
లండు ధారుణి వీరలందు నొక్కనికోప 

మైన నాంతరకోప మనంగంబరగు 
గడింగాచువారలు నదవులకద నుండు 

ప్రజలును మజియెంచ బాహ్యజనము 
లరయంగ వీరలయందులో నొక్కని 

కోపమైనను బాహ్యకోప మగును 


గీ 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


మ। 


సప్తమాశ్వాసము 167 


తనకు నాప్తులు చతురులై తగినయట్టి 

మంత్రిజనములచేతను మనుజవిభుండు 

తెలియందగు నిట్టికోపముల్‌ తేటపడంగ 

మించి వారల శాంతిం బొందించుకొజకు ॥ 22 


ఎట్టిరీతినిం దస్తలై యెడసి పగణం 

గూడుకొనిపోవ రటులం దత్కోపసమడంప 

నమరు సామాదులగు నుపాయములనైనం 

గట్టుకొని వారి విరిపోటు పెట్టియైన ॥ 23 


హయములును భటులు చచ్చుట 

క్షయమగు దవసంబు బసిండి కడు వ్యయమైనన్‌ 

వ్యయమగు నిటులన్‌ క్షయమును 

వ్యయమగు పయనంబు మానవలయుం బతికిన్‌ ॥ బడ 


ఫలమున్‌ వశ్యము దనకుం 

గలయది వేంజేతి కిచ్చుగతి వేగమె కా 

గలయది వ్యయప్రయాసము 

గలిగినయదియైన దండు గదలంగవలయున్‌ ॥ 25 


ఏనుంగులకు గుజ్జములకు 

మానుసులకు నొప్పిదాంకి మటి ఫలసిద్ధిం 

గానక నొగిలదడు బనికిం 

దా నెందుకు దండుపోవం దగ దధిపతికిన్‌ ॥ 26 


కార్యవ్యసనంబులు 


తనకున్‌ శక్యముగాని వస్తువులమీందన్‌ యత్నముల్‌ సేయుటల్‌ 
దనకున్‌ శక్యములైన వస్తువులమీందన్‌ యత్నముల్‌ మానుటల్‌ 
దనకున్‌ శక్యములైన వస్తువుల వేళన్‌ గోరుటల్‌ మూంటి నెం 

దును గార్యవ్యసనంబులండ్రు నయవేదుల్‌ మేదినీమండలిన్‌ | 27 


168 


కీ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


ఓర్పును గరుణయు నోర్పులేకుండుట 
దాక్షిణ్యమును [గ్రూరతయు భయమ్ము 
డంబును సిగ్గు దుష్టత్వంబు దైన్యంబు 
నతిధార్మికత్వ మహంకృతియును 
దనజాతింబుట్టిన జనులం గాదనుటయుం 
జంపుటయు నుపేక్ష సలుపుటయును 
బలువగు నెందకుం జలకిం దా నోర్వక 
యుండుట వానకు నోర్వలేమి 


యివి యవేళలం జేసిన నెందుంగార్య 

సిద్ధులకు నెల్ల విఘ్నముల్‌ సేయుచుండు 

ననుచు నీతిరహస్యజ్ఞు లండ్రుగాన 

వీని ననుచితవేళల విడువవలయు ॥ 28 


సప్తవిధపక్షలక్షణము 


మఖజియు మైత్రులును, నిజులును, సంబంధులును, భృత్యులును, 
నాభ్రితులును, గృహీతులును, గార్యజులు ననెడు నేడు దెజంగుల వార 
లే పక్షంబనం బరంగుచుండుదు రిట్టి పక్షంబనంగ సహాయులనం 
బరగుచునుండు నిట్టి సహాయు లెట్టివారనిన. 29 


తన తల్లిదండ్రుల యనుంగుబంధులె మైత్రు, 
లెనసిన ప్రాంతవారెల్లనిజులు, 
సరవి వియ్యంకులతె సంబంధులగుచుండ్రు 
భృతికిం గొల్బెడువారె భృత్యులరయ 
నాత్మరక్షణమున నాజ్రయించినవార 
లాశితులుపచార మందియుండు 
వారు గృహీతులు వసుధం గార్యార్థులై 
యనువొందువారి కార్యజులు దలంప 


గీ 


వ॥ 


చం॥ 


వ॥ 


చం॥ 


గీ 


సప్తమాశ్వాసము 169 


నిటుల నేడుదెజంగులౌ నిట్టివారి 

పక్షము లటండు ప్రాజ్ఞులై పరగువార 

లిందు రాగాపరాగంబు లెటుంగవలయు 

నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 80 


ఇట్టీ సహాయులనురాగిసహాయులు, సద్వృత్తసహాయులు, ననరెండు 
తెజఖంగులై యుండుదు, రందు ననురాగంబుగల సహాయులెట్టివారనిన. 31 


అనురాగి సహాయలక్షణము 


అనిశముం జేరికొల్పి సుగుణావళిం గీర్తనచేసి నిందలన్‌ 

వినక తదర్ధమై తనరు విశ్రుతయత్నము పల్కు శౌర్యముం 

గని కనుపట్టు దోషములం గప్పుచు నుండుట యొందు నెంచంగా 
ననువగు నెయ్యముల్‌ గలుగునట్టి సహాయునిచిహ్న మిమ్మహిన్‌ 1132 


సద్వత్త సహాయుం డెట్టివాడనిన. 388 
సద్వృత్త సహాయలక్షణము 


కులమున మించి మోహమునం గూడక దైన్యములేక విద్యలన్‌ 
బలమును సత్యముం గలిగి పాటిలు లోభము డించి బుద్ధిచే 
నలరుచు మేలెజింగి వినయంబు వహించినయట్టి మిటక్రుండే 

వలన నుతించ మంచి తగువర్తనమొందిన పక్షమై తగున్‌॥ _ 34 


ఆత్మగుణముల నుద్యోగాదుల శ్రేష్టత 


త్యాగ ముద్యోగమును ధీరతయును బుద్ది 

నిజము మర్యాద సిగ్గు నింద్రియజయంబుం 

'బౌధియును గారవం బనురాగ మోర్పు 

బలము నన ముఖ్యగుణములు పార్థివునకు ॥ 8ర్‌ 


170 ఆంధ్రకామందకము 
శక్తిత్రయ స్వరూపము 
సీ సారమౌ నీతిప్రచారంబెజటుంగుట 
జగతిలోపల మంత్రశక్తియందు 
రాత్ససంపదతోడ నలరినబలము కో 
శంబు నెంచంగం బ్రభుశక్తియండ్రు 
ఘనమైనయట్టి విక్రమమును బుద్ధియు 
సత్వంబు నుత్సాహశక్తియండ్రు 
నీతిమంతులుగాన నృపవరుం డెల్లచో 
నిట్టి త్రిశక్తుల నెనయవలయు 


గీ॥ నిటులు శక్తిత్రయంబుచే నెనసి యెపుడు 
నేర్చుతోడుత వర్తింప నేరకున్న 
మించు శత్రుల నెటుల జయించనేర్చుం 
జెలంగి సంపద నేరీతిం జెందనేర్చు || 36 


స్నీీ వ్యసనమందిన దైన్య మందకుండుటయును 
ఘనమైన శౌర్యంబుం గలుగుటయును 
దక్షతయును శీఘ్రతయు మహోత్సాహ సం 
పదయండద్రు జగతిలోం బ్రాజ్జులెల్లం 
బుట్టగాం బుట్టిన బుద్ధియు శాస్త్రంబు 
దెలియుటకతమునం గలుగుబుద్ధి 
పెద్దలబసంగతిం బెనుపొందుబుద్ధియుం 
గడు విచారింపంగాం గలుగుబుద్ధి 


ఆ॥వె!। జ్ఞానరూపమంత్రిసంపద యనందగు 
నిట్టి రీతులెల్ల నెజుంగనేర్చి 
తనదు రిపులమీంద దండు పోవంగందగు 
నీతి నెజింగినట్టి నృపవరుండు ॥ 87 


సప్తమాశ్వాసము 171 


మ॥ అల యుత్సాహము శౌర్య మందుటయుంగార్యం బూనుటల్‌ సేయుటల్‌ 
బలువౌ నిల్మడ పొరుషంబు ముదముంబ్రాపించు టారోగ్య ముం 
దలపెల్లన్‌ ఫలసిద్ధిచేం దగుటయున్‌దైవానుకూల్యం బగున్‌ 


దెలివిన్‌ భూపతి యిట్టివేళల ధరిత్రిం దండుపోవం దగున్‌ ॥ 38 


కం॥ జనపతి తన భండారం 
బనుపమగతి వెంటరా సహాయాదులచే 
ననువాంది గెలుచుటకునై 
చనందగు బక్షాదిహీనశత్రువుమీందన్‌ ॥ 389 


కం॥ ఈ రీతి నీతియుతుందై 
భూరమణవరుండు దండు పోయినయేేనిన్‌ 
సారోదారతం బారా 
వారావృతమైన ధరణివలయం బేలున్‌ ॥ 40 


దండయాత్రాకాల దేశాదులు 


చం॥ జలములు మబ్బుగల్దుతజి సామజపంజ్నికి దండు పోందగున్‌ 
జలములు మబ్బులేనితటి సైంధవరాజికి దండుపోందగున్‌ 
వెలువని జళ్ళు మంచుం గడువెట్టయు లేక చెలంగ నామనిం 
గలయంగ సర్వసైన్యములు గైకొని భూపతి దండుపోందగున్‌ ॥ 41 


గీ గూబరాతిరిం గాకులం గొట్టి నాంచు 
కాకి పగలైన గూబల గడిమింజించుం 
గాన వేళ విచారించి కదలవలయుం 
గాల మెజుంగుచుం గదలినం గలుగు జయము ॥ శ2ై 


ఆ॥వె॥ కుక్కచేత మొసలి చిక్కును దరియందుం 
గుక్క మొసలిచేతం బిక్కు నీట 
నటులంగానం దనకు ననువైన చోటొంది 
చెలంగు రాజు కార్యసిద్ధిం జెందు ॥ 49 


1/2 


గీ 


చం॥ 


కం॥ 


మ॥ 


ఆంధ్రకామందకము 


సమములై కనుపట్టు చదురపునేలల 

నశ్వముల్‌ మున్నుగా నరుగవలయు 
మిట్టలు గుట్టలు గట్టులు నైనచో 

నేనుంగుల్‌ మున్నుగా నేంగవలయుం 
బొదలును మాంకులుం బొదలెడిచోటులం 

గాలాళి మున్నుగాం గదలవలయు 
జలములు లోంతుగాం గలిగినచోటులం 

దగిన యోడలమీంద దాంటటవలయుం 


జదురములు మిట్ట గుంటలు జలముంబొదలు 

గలుగు నటువంటి నేలల బలముడిందు 

నందుచే ముందు చనందగు నందుచేతం 

బోవందగు దండయాత్ర మహీవిభుండు ॥ శడ్ష 


జనపతి వానకాలమునం జాలంగ మిట్టలమించు త్రోవలన్‌ 
బనువడ వేసవిన్‌ సలిలమార్దమునం జన నొప్పు నెందుం ద 
క్మినయెడ మిశ్రభూములను గేవల దుర్హటమైన మార్గముల్‌ 
గనుగొని యాత్మసేనకు సుఖంబగు రీతుల దండుపోందగున్‌ ॥ 45 


జలములు కడుం గలత్రోవన్‌ 

జలములు లేనట్టి త్రోవం జనక సుఖగతిన్‌ 

నెలవరులం గూడి చనందగు 

గలయం గట్టియలుం గసవు గలిగినత్రోవన్‌ ॥ 46 


తన చుట్టంబుల మూంక రాకడలచే ధాన్యాదిక ప్రాప్తిచే 

ననువై నీళ్ళంజెలంగి నమ్మికల లోనైయుండు తన్నార్ద భూ 

జనముల్‌ గల్లినత్రోవం బోవందగు నెంచం దీనుండై భంగముం 

గని వీంకల్‌చెడి వచ్చుత్రోవం జనంగాం గాదెందు భూభర్తకున్‌ ॥ 47 


చం॥ 


వ॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


వ॥ 


చం॥ 


సప్తమాశ్వాసము 173 


తెలియక దూరమైన రిపుదేశము వేగిరపాటు మీజంగాం 

జలమునం జొచ్చిపోవు దొర సంగరరంగమునందు వైరిభూ 
తలపతి ఖద్గధారల విదారితుండై బహు రక్తధారలం 

గలగొనిపొక్కి యుక్కుసెడి గ్రక్కుననూరక చిక్కి స్రుక్కుండే | 48 


ఇట్లపాయంబులం జెందని యుపాయంబులం బయనంబులు గదలివచ్చి 
సైన్యంబులు విడియింపందగు నచట మథటియును. 49 


అరులకుం జాలరానియటు లాత్మబలంబుల నిల్పి రక్షణం 
బరయుచు నీతిరీతిందగి యాప్తులు శూరులునైన యోధులె 
చ్చరికెలం జుట్టియుండగ నిశాసమయంబుల యోగనిద్రలం 
బొరయుచు నుండగాం దగును భూపతియెందును జాగరూకుండై 150 


కలయంగం జాలి రొప్పు కరిఘంటలగల్లు ఘణంఘణ ధ్వనుల్‌ 
మెలంకువంజెంది గుజ్జముల మించిన హేషిత భాంకృతిధ్వనుల్‌ 
నిలుకడంగాంచు యోధతతి నిశ్చలవాక్య డిమండిమ ధ్వనుల్‌ 
నెలకొని వీనులంటం బతి నిద్దురసందున మెల్కువై తగున్‌ ॥ ర్‌ 


నిదురతథి నప్పటప్పటి 

కది యెవ్వండు మేలుకన్న యతందని పతి దా 

సదయుందయి యాదరింపుచుం 

బదిలంబని యెొచ్చరించి పలుకంగవలయున్‌ ॥ 52 


అంత. 58 
దండయాత్రా సమయముల రాజవైఖరి 


తెలతెల వేగలేచి నరదేవశిఖామణి నామతీర్థమై 

కల కులదైవముం గొలిచి ఘమ్మను కస్తురి తావి ఠీవితోం 
దళుకుదళుక్కున న్మినుకు దార్మొను రత్న విభూష ణాళితోం 
గొలువుకు వచ్చుటొప్పు నిరుగోపులగట్టిన వా రహోయనన్‌ ॥ 54 


[1/4 


గీ 


కం॥ 


చం॥ 


మ॥ 


ఆంధ్రకామందకము 


శ్రీమంతులై మించు సామంతులొకవంక 
నుచితమంత్రులు మంత్రులొక్కవంక 
హితచర్యులగు పురోహితవర్యులొకవంక 
నుదిత సత్యు లమాత్యులొక్కవంక 
ఫలదాయులైనట్టి దళవాయులొకవంక 
నుక్కు నిక్కిన శూరులొక్కవంక 
నధికారుల జయించు నధికారులొకవంక 
నుచిత మిత్రుల మిత్రులొక్కవంక 


నొక్కవంకం గళావతు లొక్కవంకం 

జామరగ్రాహిణులు గూధఢథచరులు గొలువం 

దన ప్రతాపంబుం బాఠరకజనము వొగడ 

నిండువేడుకం గొలువున నుండవలయు ॥ ర్‌ర్‌ 


ఆ యెడ జగతీనాథుం 

డాయతమతి మెజియ మంత్రులగు వారలతోం 

జేయందగు నట్టిపనులు ను 

పాయంబులు నిశ్చయించి పతి గదలం దగున్‌ ॥ 56 


అలవును వేగముం గల హయంబులనెక్కి తనంత లేచి వా 

రలు బలుకైదువుల్‌ నిజకరంబులం దాలిచి వెంటంగొల్వం బ 

జ్ఞల నవధాన మెచ్చరికె సామి యహోయని పూని సాహిణుల్‌ 
గొలువంగం దేజినెక్కి నృపకుంజరుండంతట యాత్రపోందగున్‌ ॥ 57 
తన యంతేసి నృపాలశేఖరులు మైత్రస్నేహసన్నాహముల్‌ 

దనరం దేరులనెక్కి యుక్కుపొడిరాలన్‌ గొల్వంగా సాహిణుల్‌ 
వెనువెంటన్‌ జతనం బహోయనుచు సేవింపన్‌ గడున్మించి చ 

కృని సామాణిపఠాణినెక్కి కదలంగా నొప్పు రాజెయ్యెడన్‌ ॥ 58 


శా 


మ। 


చం॥ 


మ। 


గీ 


చం॥ 


సప్తమాశ్వాసము 175 


రాబేంద్రుండు గజాశ్వసంఘములచర్యల్లన్లానంగా జనున్‌ 
గైజీతంబును గూట మేర్ప్చజచి వేడ్మం గానంగాం జెవ్వగున్‌ 

దేజం బాయితపాటునుం గడుం బ్రసిద్ధిం జందియున్నట్టి బ 
ల్తేజీలం గజపజ్మిం జూడందగు వాళిన్‌ రూపులున్‌ మాపులున్‌ ॥ 59 


సర్వావర్దనోపాయము 


సులభంబౌ పొడగాన్సుగల్లి దయచేం జూపట్టి మందస్మితం 
బులంజెన్నాందిన పల్ముచేం దగం బ్రియంబుల్మాటికిం బల్మంగా 
వలయుం జీతముకంటె నెక్కుడుగ నిర్వక్రంబుగా నియ్యంగా 
వలయుం బ్రాణములిత్తురీ విహితమౌ వాక్యంబుచేతన్‌ భటుల్‌ | 60 


కరుల రథంబులందుం దురగంబులయం దలయోడలందుం దా 
నరుగంగ నేర్చి వింట నెరయం జతురత్వముం జెంది కార్యముల్‌ 
నిరతము నభ్యసింపందగు నేర్చున నీగతి నభ్యసింప దు 

ష్మరమగు కార్యమైనను సుఖంబునంజెందు నరేంద్రుండున్నతిన్‌ 161 


కడు సన్నాహముగల్టుసేన లిరువంకం గొల్వ సన్నాహముం 
బొడవుంగల్టు గజంబునెక్కి రిపులౌ భూపాలకు ల్వంప వెం 

బడి నేతెంచిన దూతతో భటతతుల్‌ పై మాటుగానుండ నె 

క్ముడు నేర్పొందెడు మంచివాక్యముల టెక్కుల్మీఐంబోవందగున్‌ 1 62 


బుద్ధిచే గుణములచేతం బొదలు గూఢ 

చారిజనములచే దూతజనముచేత 

వైరిచర్యలు దెలిసి పోవలయు వారు 

లేనిపతి యెందును గన్నులు లేనివాండు ॥ 63 


ఘనత దలిర్చ శత్రు గడింగాచుదొరం దన మిత్రుంజేసికోం 
జనునపుడించు కించుక యొసంగుచు నాశలు చాలంజూపియై 

నను మథీి బేరమాడునెడ న్యాయముదప్పక వైరి భూములం 
బనుపడి వచ్చుసెట్ల పరిపాలన మొప్పంగ మెల్పంగాందగున్‌ ॥ 64 


1/6 


చం॥ 


చం॥ 


ఉ!! 


గీ 


కం॥ 


చం॥ 


ఆంధ్రకామందకము 


అనువగుదూతం బంపి తనయందినకార్యము సంధిచేతం జ 

య్యన నొనరింపంగావలయు నట్లొనరించిన సంధిగానిచో 
దనరుచుం గార్యభేదమగు దాన నభేదముచెంది వారిలోం 

గినుకలు బుట్టుచుండు నది కేవలముం బతికిన్‌ శుభంబగున్‌ ॥ 65 


అడవులయందు దుర్గములయందు వసించినవారిం 'ద్రోవలుం 
గడులును గాచువారల ఘనంబగుసామముచేత నీగిచే 
గడుందనియించి మించి తన కైవసమై తగం జేసికోందగున్‌ 

విడువక శత్రుభూములకు వీరలె త్రోవలు చూపంజాలుటన్‌ ॥ 66 


కారణమొందియైన మథి కారణమేమియు లేకయైననున్‌ 
వైరులయొద్దివారు తనవద్దకు వచ్చిన నాత్మసేవకుల్‌ 

వైరులం గొల్ప్బియుండి తనవద్దకుం గ్రమ్మర వచ్చియున్న ధా 
త్రీరమణుండు వారలచరిత్రలు లెస్స నెజటుంగంగాం దగున్‌ ॥ 67 


పరులపై నెత్తుపతి మంత్రబలము చాలం 

జెంది మున్నె విచారంబు సేయవలయు 

బాహుబలమునకన్నను బలిమి మంత్ర 

బలము దాననె యింద్రుండు గెలిచె రిపుల ॥ 68 


మెలగుమతిచే సిరికై 

కాలంబునం జెందవలయుం గార్యం బెపుడున్‌ 

గాలం బెడలినకార్యము 

వాలాయము వచ్చుఫలమవశ్యము చెజచున్‌ ॥ 69 


అలరుప్రభావముం గలిగి యంచితకార్యములందు దక్షులై 
మెలంగుచు మంత్రమార్గమున మెల్మువ చాలంగం జెందియున్న తిం 
జెలంగెడు ధారుణీధవులచేష్టల సద్భుజదండమండలిన్‌ 
నిలుకడంజెంది యెల్లపుడు నిల్చును దైవకళల్‌ ధరిత్రియున్‌!॥ 70 


గీ 


కం॥ 


కం॥ 


గీ 


సప్తమాశ్వాసము 


ఆమని చెలంగుం గార్తికమందునైన 
జ్యేష్టయును మూలకార్తెయుం జెందువేళ 


నైన మజివైత్రమాసంబునందునైన 


దండువెడలుట తగునండదడ్రు ధరణిపతికి ॥ 


ఈ రీతిం బగజమీందట 

నారూఢిన్‌ దండువెడలి యల నీతివిధిన్‌ 
భూరమణుండు వర్తించిన 
వైరిసమూహముల గెలిచి వర్తిలునెందున్‌ ॥ 


స్మంధావార నివేశనప్రకరణము 


బలిమిం దన యరిపురి చెం 

తలకుం జని విడియందగినతావున విడియన్‌ 
వలయును బాళెముదిగునే 

ర్పులుగలిగిన రాజు శత్రుభూపతులధరన్‌ ॥ 


నాల్గువాకిళ్ళచే నలువొంది చౌకమై 
ఘనమును కొంచెంబుంగాక తనరి 
యగడితలను కోట నట్టళ్ళం జెలువొంది 
విరువులౌ వీధుల వినుతికెక్కి 
యర్ధచంద్రునిరీతి నైనను మజియును 
జతురస్రమైయుండు సరణినైన 
నిడివిగానైనను గడు వట్రువుగనైన 
నాలోనం గల భూమియను వెఠింగి 


విమతుపురిచెంతం బాలెంబు విడియుచోట 
మించు *నాక యగారంబు నిర్మించవలయు 
సాధువులు మెచ్చ నచట నెచ్చరిక లెచ్చ 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 

1. నాక్క యరాబు 


"71 


(72 


78 


"/త్త 


17/8 ఆంధ్రకామందకము సప్త్రమాశ్వాసము 1/79 


సీ, కోటలో బలము దాకొన విడియింపుచోం యావల మిత్రసైన్యంబుల విడియించి 
గోటకు జలమున్న చోటునకును దానియవ్వల శత్రుసేన నిల్పి 

గలుగుసందున వీధి కొలగోల మాత్రంబు యందునకవ్వల నడవిమూంకల నిల్పి 
విడిచి యచ్చట బైలుపడక నిండి యావల జీతంబులంది కొల్ప్చి 


కొనియుండి చాలమించినపార్యములు గల్లి 
రక్షితం బగుచును గక్షప్రటము 
ననువున మూలలై యట సూర్యసోమవీ 
ధులు విరువులుగాంగ నలరంజేసి 


గీ॥ తొలుతం బనులకువచ్చి యాప్తులును గ్రూరు 

లగుచుం గుక్కలు గలిగినయట్టి వేంట 

కాండ్రు చుట్టును విడియింపంగా వలయును 

[గ్రమము దప్పక నీతివిక్రమము మెజియ ॥ 79 
గీ! వాస్తుశాస్రక్రమంబుల వైపు దెలిసి 


రాజాభిరక్షణకై సైన్యావసానము 
విమతుపురిచెంతంబాళెంబు విడియుచోట యా 


నిట్లు బలముల విడియించ నెజఖుంగవలయు ఆ|॥వె అధిపు నగరిచేరువందు నుండంగందగు 
నీతిమార్గం బెటింగిన నృపవరుండు ॥ 75 నాప్త రక్షితంబులగుచుం దనరి 
పేరు గలిగినట్టి పెద్దయేనుంగులు 
న నధిక జవముగల్పునశ్వములును ॥ 80 
మూలబలము చుట్టుంగలిగి ముందజణ నడుమన్‌ వ్ల 
మేలిమియగుభండారము కం॥ అంతుపురపరిచారకు 
చాలంగలుగు నగరొనర్పం జను నెచ్చోటన్‌ ॥ 76 లెంతయు6 దమి విచ్చుంగత్తు లమజక మహీ 
కాంతుని గావంగవలయును 
న సంతతమును జాలిరొప్పు సన్నహనమునన్‌ ॥ 81 
బలియించంగలయు. బ్రాంతప్రజం గై జీత 
మ్ములంగూటము మిత్రబల కం॥ మేటియగు నాప్తం డెక్కిన 
మ్ముల శత్రుబలంబు నడవిమూంకను వరుసన్‌ ॥ 77 పోటేనుంగు జవము కలిమిం బొలిచిన హయముం 
బాటించి నగరివాకిటి 
ప. ఓర్‌ చోటనె యెపుడుండవలయు జోకచెలంగన్‌ ॥ 82 
సీ నరనాథమణి తననగరికిం జుట్టును కం॥ దళవాయి మున్నుగ్రాంగల 
వ బలమందొక కొంత యేరుపడి యత్నముతో 
యాతరువాతం గైజీతంబు విడిపించి వెలుపటం జుట్టును దిరుగన్‌ 


యాకడం గూటపుమూంక నిల్పి వలయును రేలందుం గడు నవారితశక్తిన్‌ ॥ 83 


180 


కం॥ 


చం॥ 


కం॥ 


గీ 


కం॥ 


వ॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


వేగము బలమును గలిగిన 

వేగులవారెల్లవేళ విమతులచర్యల్‌ 

బాగుగం దెలియుచు. దా మతి 

వేగమె రాంబోవవలయు విభునకుం దెలుపన్‌ ॥ వ! 


దళమగు తాటిక్రావ్విరులదండలు గట్టినతోరణంబులుం 

బలువగు దంచనంబులును బాణములాదిగంగల్లు యంత్రముల్‌ 
దళుకగు టెక్కెముల్‌ గలుగు ద్వారము లాప్తులం గావంజేయంగా 
వలయు నృపాలశేఖరుం డవారితపూరితకీర్తిసారుండై ॥ 85 


జాగ్రదవస్థిత్యావశ్యకత 


పోవుచు వచ్చుచు వాకిటి 

కావలివారలకు నెజబుకంగా సకలజనుల్‌ 

పోవలయు వైరిదూతలు 

భూవిభుననుమతినె యుండి పోవన్‌ వలయున్‌ ॥ 86 


రిత్తకోలాహలంబులు రిత్తవాస్య 

ములును జూదంబులును బానములును మాని 

సవరణల మించి యుత్సాహసహితులగుచు 

బలములెవ్వేళం గనుగల్లి పరగవలయు ॥ 87 


తనకోటకు వెలుపలిదెసం 

దన బలము చరించుభూమిందడవక వైరుల్‌ 

మొనసి చరియించుభూములె 

జనపతి చరియింపవలయుం జతురుండగుచున్‌ ॥ 88 


అది యొట్లన్నను. 89 
కంటకాదిభూదూషణము 


ఒక్కొక యెడంబడు పాంతర 
లొక్కయెడన్‌ ముండ్లకంప లొకయెడ ముల్ముల్‌ 


కం॥ 


వ। 


గీ 


వ॥ 


సప్త్రమాశ్వాసము 181 


మిక్కిలి గలిగించి రిపుల్‌ 
ద్రొక్కెడి చోట్లెల్లం జెజటుప దొరకొనవలయున్‌ ॥ 90 


తన బలములు మెలంగుటకై 

తనబడిపనివారిచేతం దరువులు బుట్టల్‌ 

ఘనమగు మొద్దులు శిలలున్‌ 

గనుపట్టకయుండ సమము గావింపందగున్‌ ॥ 9 


అందు నుత్తమమధ్యమాధమ భూములు వివరించెద. 92 
ఉత్తమాది భూభేదములు 


తనదుమూంకలకు నెంతయు మెల్లంగావచ్చి 
వైరిమూంకలకు రావైపుగాని 
దేశ ముత్తమమగు దేశంబు మజియును 
బగఅకుం దన కొక్కభంగియైన 
దేశంబు మధ్యమదేశమై చెలువొందు 
వైరిమూంకలకు రావచ్చియుంది 
తనమూంక కెల్ల నెంతయుం బోవంగారాని 
దేశంబె యధమప్రదేశమటులం 


గనుక నుత్తమదేశంబె తనకు వలయు 

నది దొరకకున్న మధ్యమమైన దైన 

వలయు నదిగాక చెజిసాలవంటిదైన 

యధమదేశంబు వలదు ధరాధిపతికి ॥ 93 


మజియు నపజయసూచక ప్రకారంబులెట్లన్నను. ర్క 
నిమిత్తజ్ఞానప్రకరణము - అపజయసూచక నిమిత్తములు 


(గగ్రహముసోంకిన లీలం గళవళమొందుట 
తెవులుచేం బీడలం దవులుటయును 
గారణంబులులేక కడుఖీతి నొందుట 
మంచును దుమ్మును ముంచుకొనుట 


182 


గీ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


కడుధూ'మమై దొడ్డగాలి పైకొనుటయు 
నూరకి టెక్కంబులుర్వింబడుట 
తమలోనం దమకు ద్రోహములు గల్దుటయును 
వాద్యముల్‌ లెన్సంగా వాంగమియును 


మిగుల మదిలోన నూరక దిగులుపడుట 
నేల యుజఖుముట చుక్కలు రాలుటయును 
బొగలు మంటలు గత్తులం బొడముటయును 
గలుగు పాళెంబు విజయంబు గానదండ్రు ॥ 


చాల దాపట నక్క లూలంబెట్టుటయును 
ఘనమైన తాపంబు గలుగుటయును 
'మ్రాంకులపై నుండి మూంకలుగా వచ్చి 
కాకులు (గ్రద్దలు గ్రమ్ముకొనుట 
క్రమ్ముకో రాజనక్షత్రంబులందును 
గూూరగ్రహంబులు గూడుటయును 
గారణంబేమియు.6 గలుగక మద మింకి 
యేనుంగుల్‌ గదలక మానుపడుట 


తురగచయములు గదలక తొటుకొానుట 
సూర్యనందనుమొండెముల్‌ చూడంబడుట 
నెరసి నెత్తురువానలుం గురియుటయును 
గలుగుపాళెంబు విజయంబుం గానదండ్రు ॥ 


మజియును జయసూచకంబు లెట్లన్నను. 
విజయసూచక నిమిత్తములు 


తేజీల సకిలింతలోజమై చెలంగుట 
కాంతలుం బురుషులు సంతసిలుట 
భేరీరవంబు గంభీరమై యుండుట 
కరిబ్బృంహితంబు లగ్గలములగుట 


సప్తమాశ్వాసము 183 


పుణ్యాహమంత్రముల్‌ పొలుపు వహించుట 
పాటలు నాటలుంబ్రబలు టెందు 

నీతిబాధలులేక యింపొంది యుండుట 
సంతతోత్సాహముల్‌ సంఘటిలుట 


గీ॥ సారె జనులెల్ల విజయంబు గోరుటయును 
వానలటుగల్లి ధూళిచే నూనకుంట 
రర గహములనుకూలగతులను గాంచుటయును 
గలుగుపాళెంబు విజయంబుం గను నటండ్రు ॥ 98 


సీ మెల్లనితావులం జల్లగాడ్పులుగల్లి 

సంతోషములంజెందు జనులుగల్లి 

పక్షిజాతులమంచిపల్ములు వినంగల్లి 
చెలంగుచునుండు మిత్రులునుగల్లి 

వందిమాగధశుభవాక్యచాతురిగల్లి 
వలంగొనుశిఖల వహ్నలంజెలంగి 

మదధారల నెసంగు మాతంగములుగల్లి 
వలపట నక్కకూంతలును గల్లి 


ఆ॥వె యలర నెందు దివిని నంతరిక్షమునందు 


06 నవనితలమునందు నద్భుతముగ 
త నురక పొడమునట్టి యుత్పాతములులేక 
వెలయుపాళెమునకు6 గలుగుజయము ॥ 99 


కం॥ పాళెంబున కపశకునమె 
చాలంగాం గలిగెనేని జయములు దొలంగున్‌ 
పాళమున మంచిశకునమె 
చాలంగాం గల్లెనేని జయముం గలుగున్‌ ॥ 100 


184 


కం॥ 


కం॥ 


కం॥ 


గీ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


ఇలలోపల శకునంబులె 

దెలుపును జయమపజయంబుం దేటపడంగా 
నిలజేండటుగన శాస్త్రము 

తెలివిన్‌ శకునంబులెల్లం దెలియంగవలయున్‌ ॥ 


మునుమున్ను మంచిశకునము 

లనువుంగని విమలచిత్తుం డగుపురుషుండు పూ 
నిన కార్యము సఫలంబగు 

ననుచుం బలుకుదురు ప్రాజ్ఞులగు వారెందున్‌ ॥ 


బలమును దైవబలంబును 

నలప్రజ్ఞయు నిశ్చయంబు యత్నమును సహా 
యులకలిమి నెట్టివానికి 

గలుగున్‌ ధరనట్టివాండు కడు జయ మందున్‌ ॥ 


కసవు దవసంబు నీళ్ళును గట్టియలును 
జేకురకయుంట చుట్టముల్‌ రాకయుంట 

రేలు బగలును లాచి కగ్గోలు వడుట 
విడుదులకు మృత్యువగు వీని విడదువవలయు ॥ 


ఈ రీతి దండు విడియుచు 

సారె శుభాశుభము లిచ్చుశకున స్థితులుం 
దారెజుంగవలయు నృపతులు 
వైరులయశుభములు దెలియవలయున్‌ వరుసన్‌ ॥ 


ఉపాయ వికల్పప్రకరణము 


ధృతి యుద్యోగము సత్త్వం 

బతులితమతి దేవతాసహాయత గల భూ 

పతి సపోపాయంబుల 

గతులెజుంగుచుం జొనుపవలయు గడిందిరిపులపైన్‌ ॥ 


101 


102 


103 


104 


105 


106 


కం॥ 


కం॥ 


వ॥ 


గీ 


సప్తమాశ్వాసము 185 


చతురంగబలముకంటెను 

బతిభం దగు మంత్రబలము భండారము ను 

న్నతిమించుం గాన వీనినె 

యతులితగతి గెలు వవలయు నహితులనెల్లన్‌ ॥ 107 


సప్తవిధోపాయములు 


ఇలలోన సామదానం 

బులు భేదము మఖజియు దండమును మాయోపే 

క్షలు నింద్రజాలమనంగాం 

గలిగిన యీ యేడుపాయగతు లండ్రు బుధుల్‌ ॥ 108 


అదియెట్లన్నను దత్రకారంబు గ్రమంబున వివరించెద. 109 
సామ స్వరూపము 
మునుపుగాం బ్రియమున మొక్కు లొనర్చుట 
పెద్దలసుగుణముల్‌ పేరుకొనుట 
వారిసత్మర్మముల్‌ వరుసతో నెన్నుట 
తొలుతటి సంబంధములు దెలుపుట 
తనకుం జుట్టజీకంబుం దానె కల్పించుట 
యిరువురయుపకార మెన్నికొనుట 


యన్యోన్యగుణముల నందందం బొగడుట 
మీందటిఫలములం దాందెలువుట 


మంచితనమునం గల్పుకోల్మాట లాడి 

యేను నీ వాండనని తనునిచ్చికొనుట 

యివియె సామప్రకారంబు లిట్టివెల్ల 

నెజబుకగలరాజు వేర్వేర నెజుంగ వలయు॥ 110 


186 


వ॥ 


గీ 


గీ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


పంచవిధ సామప్రకారములు 


ఇట్టి సామప్రకారంబులన్నియునుం గూడి యైదు విధంబులై యుండు 
నది యెట్లన్నను పరస్పరోపకార (వ్రదర్శనంబును, బరన్పర 
గుణకీర్తనంబును, బరస్పర సంబంధకథనంబును, నుత్తమకాలఫలప్రదర్శ 
నంబును, నేను నీవాండనని తను నిచ్చుకొనుటయుంగా, మజియు 


నది ప్రయోగించు తెజంగెట్లన్నను. 
సామప్రయోగవిధానము 


ఎలమి నిరువుర యుపకార మెంచి మించు 
గుణముంగొనియాడి సంబంధగణనసేసి 
మీందటిఫలంబు గనంబల్మి మీకు నేను 
దగులటనుచును సామోక్తిం బలుకవలయు ॥ 


అరసి బహుమాన మొనరించు నట్టికరణి 
నాదరంబునంగనుంగొనునట్టి సరణి 
నమృతకణములు చిలుకుచున్నట్లు నేర్చు 
కులుకుచుండంగ సామంబుం బలుకవలయు ॥ 


సామంబుగ నిజమాడుట 

(ప్రేమం గొనియాదుటయును బ్రియమాడుటయుం 
దా మథి ప్రార్ధన సేయుట 

యీ మార్గము మనుజపతుల కెజుంగగవలయున్‌ ॥ 


నేమమునం గార్యసిద్ధికి 

సామమె యొనరింప వలయు సకల మగునెడన్‌ 
సామమునం గార్యమగు నని 

ధీమంతులు సంతతంబుం దెలిపెడుకతనన్‌ ॥ 


క. 


118 


కం॥ 


వ॥ 


గీ 


కం॥ 


వ॥ 


సప్తమాశ్వాసము 


సురలసురులు మును సామ 

స్ఫురణన్‌ శరనిధి మధించి శుభ మొందిరిలన్‌ 
ద్వరితమున సామ మొల్లక 
కురురాజకుమారు లవనిం గూలరె జడులై ॥ 


సామసాధ్యులకు. 


అలసుని శౌర్యము దలంగినవానిని 
గడునుపాయంబులు చెడినవాని 
క్షయముచే వ్యయముచేం బయనంబుచేతం దా 
నెందు సంతాపంబుం జెందువాని 
బవరంబులోపలం బాటిపోయినవాని 
మూర్చుని భయమున మునుంగువానిం 
బడుచువానిని ధర్మపరుందడైన వానిని 
నతివలయందు ముందైనవాని 


చెడుగువానిని నేస్త్యృబుచేయువాని 
మంచిమతిగల్లువాని సాధించవలయు 
మంచిమాటలచేత లాలించి యెల్ల 

వారిం దనవారిగాం జేయవలయుం బతికి ॥ 


పలుతెజంగుల కార్యములకు 

నిలలో సాధకములైన యిట్టియుపాయ 
మ్ములలో సామమె వేళలు 

దెలియుచు నొనరింపవలయు ధీమంతులకున్‌ ॥ 


దాన ప్రకరణము. 


అధికంబు మధ్యమం బల్పంబుగా ధన 
మిచ్చినట్లనె మళ్ళ నిచ్చుటయును 

దన సొమ్ములెవ్వియు. దానియ్యకయె మున్నె 
కైకొన్న సమ్మతింగని యలరుట 


187 


1ష19 


120 


188 


గీ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


యరుదులై మించినయట్టి పదార్ధంబు 

లింపు మీజంగం దా నిచ్చుటయును 
దానప్పు లిచ్చిన ధనములు దక్కుగా 

నప్పణబెట్టి తానప్పగించు 


టన్యులధనంబుం గైకొన నడరెనేని 
యందులకు సమ్మతించి సహాయుండగుట 
లిట్టు లైదువిధంబుల నెనయుదాన 
రీతులెబుంగంగవలయును నృపవరుండు ॥ 


భూనాథుండు లోభముగల 

వానిన్‌ మఖి పేదయైనవాని నెఖుంగుచున్‌ 
దానోపాయముచేతనె 

తా నెంతయు వశులంజేయుం దగు నెచ్చోటన్‌ | 


దానవగురుం డింద్రునిచే 

దానంబున శాంతింజెందె ధర నటుగానన్‌ 
దానముననె కలహంబులు 
మానుపంగావలయు బుద్ధిమంతులకెల్లన్‌ ॥ 


తనయాడుబీడ్డకును ద 

ప్పానరించినం జూచి కోప మొదవినశుక్రున్‌ 
మును వృషపర్వుండు దానం 

బున మాన్సెం గాన నదియె ముఖ్యం బెందున్‌ ॥ 


కలహము మాన్సెడుకొజకై 

బలియున కీవలయు6 బ్రియముం బల్ముచునైనా 
నలదుర్యోధనుం డీయక 

చలమునం గులమెల్లంగూల్చి సమయండె తానున్‌ ॥ 


జనపతి దానోపాయము 
మునుగా సామంబు భేదమును గావింపం 


శబ 


122 


1283 


క. 


125 


సప్తమాశ్వాసము 


జను దానముచేతను మిం 
చిన సామము ఖేద మర్ధసిద్దిం జేయున్‌ ॥ 


ఆ||వె॥ తృణముపోలె నీవి నెసంగనిసామంబు 


వ॥ 


కం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


గార్యసిద్ధిచేయంగానదెందు 
నీవి చూపండేని యిల్లాలు దనకైన 
రిత్తమంచిమాట బత్తిగనునె ॥ 


భేదోపాయప్రకరణము. 


అనురాగంబును నెయ్యం 

బును జెబుచుట చాలంగినుకం బుట్టించుట జం 
కెన చూపి తలంక చేయుట 

యన భేదము మూండు దెజంగులై చెలువొందున్‌ ॥ 


భేదోపాయప్రయోగము. 


తనువాని కమ్ముకొనుగతిం 

దననేర్చులు చాల మెజసి తా హితచర్యం 
దనరుచు నరి భేదింపం 
జనుంజల్లనయైన నీళ్ళు శైలముంబోలెన్‌ ॥ 


తమవారు శత్రుచే భే 

దము నొందక యుండం జేసి తా శత్రుల భే 
దముంజెందం జేయవలయున్‌ 

సమకొని తమపక్షమునకు శాంతి ఘటిల్లన్‌ ॥ 


జననాథుండు పురోహిత 

జనులన్‌ మంత్రుల నమాత్యజనులను యువరా 
జును భేదించం జను ని 

ట్లనువుగ ఖేధించెనేని యరి సెడు నెందున్‌ ॥ 


189 


126 


12 


128 


129 


130 


131 


132 


133 


190 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


చం॥ 


వ॥ 


ఆంధ్రకామందకము 


జననాథమణికి మంత్రియ 

కనుంగవ యువరాజమాత్యగణములు భుజముల్‌ 

గన వీరలయం దొకందై 

నను భేదముంజెంద రిపుండు నాశముం జెందున్‌ ॥ 184 


మును బలుదెజంగుల నదకల 

బెనుపొందినవైరికులజు భేదింపంగాం 

జను భేదమొంది యాతండు 

తన నెలవును దానె చెజుచు దావారగ్ని గతిన్‌ ॥ 185 


తన శత్రుని దాయాదియుం 
దన శత్రుని చనవరియును దగసములిటు వీ 

రిని భేదింపన్‌ వలయును 

దనయందును భేదమొండు తగులకయుండన్‌ ॥ 186 


చనవున మించి శత్రునెడంజాలంగంగోపము రేంచమాన్పనో 
పినంజను భేదముంబజచి పెంపెసంగం దెలియంగ నొప్పు స 
జ్ఞనుండును దుర్దనుండగుట సజ్జనుండైనను బూనుకార్యముల్‌ 
దనరంగంజేయు దుర్దనుండు దా ధనకాంక్షలుంగూల్చు నిర్వురన్‌ 1 137 


జన విభుండప్పు డించుక యొసంగుచు నాశలు చాలం జూపుచున్‌ 
దనరంగ నిందు నందును ఘనంబుగ జీతముంజెందువారిచే 
ననువునంజొచ్చినల్దెజంగులై తగు భేద్యులనెల్ల భేదముం 

గన నొనరింపంగావలయుంగాలము దేశముందా నెజుంగుచున్‌ | 188 


ఇట్టి నాలుగు దెజంగుల భేద్యులెట్టివారన్నను విభునిచేత జీతంబులు 
చెందని లుబ్బుండును, నవమానంబు చెందిన యభిమానియు, వెజపింపం 
బడిన భీతుండును, గోపింపంబడిన కృద్ధుండును, ననంబరగుచుందుదురు. 
తత్ర్రకారంబు గ్రమంబున వివరించెద. 139 


గీ 


వ॥ 


గీ 


సప్త్రమాశ్వాసము 191 


అళుకులంబెట్టింప నరుగుచుండెడువాండు 
మిగులంగం బేదయై నాగులువాండు 
పతిచేతం జెజుపంగాంబడిన ధర్మంబును 
గామంబు నర్ధంబు గలుగువాండు 
వెలుపట రొక్కంబు గలిగినవాండును 
నధికభోగముంగోరునట్టి వాండు 
వసుధ నెంచంగ లుబ్ధివర్గమై దనరుదు 
రిట్టివారల మార్గమెల్ల నెటీింగి 


యర్ధ్థములయందు మిగులంగ నాశంగొల్పి 
మజియు నందుకుం దగినట్టి మాటలాడి 
భేద మొందించవలయును బెంపుం జూపి 
నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 140 


అభిమాని ప్రకారంబు. 141 


కలహంబుపైం గాంక్ష గలిగియుండెడువాండు 
సాహసవృత్తి నెసంగువాండు 
ధనముచేం గులముచేం దనకు నీడైనవాం 
దెంచ లేండంచు గర్వించువాండు 
పూజార్హుఃుదైయుంది పూజనొందని వాందు 
నేపాటిమాపైన నెడయువాండు 
సరిగానివానితో సాటిచేసినంగోప 


మంది సమర్హుండై నట్టివాండు 


వసుధలో వీరి నభిమాని వర్షమండ్రు 

'కమముతోడుత వీరిమార్గంబు లెథింగి 

భేద మొందించవలయును బెంపుంజూపి 

నీతిమార్గంబెటింగిన నృపవరుండు ॥ 142 


192 


వ॥ 


గీ 


వ॥ 


గీ 


ఆంధ్రకామందకము 


భీతవర్ద ప్రకారంబు. [1438 


పతితోడం గోపించి పగంబెట్టుకొనువాండు 
పిజికిదనంబున బెగడువాండు 

పతిచేతం గోపింపంబడియుందడువాందెందు 
నతని దాయాది యైనట్టివాండు 

తా నేరములు సేసి తలంకుచుందెడివాందు 
గడునల్లి ప్రియమాడం బడినవాండు 

వెలివేయంగాంబడి వెతలం జెందినవాండు 
గణుతింప భీతవర్దంబటండ్రు 


వీరిమార్దంబు లెటింగి వివేకి యగుచు 

మజథజీయు నందుకుం దగినట్టిమాటలాడి 

భేద మందించవలయును బెంపుంజూపి 

నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ గేత్తడ 


క్రుద్ధవర్గ ప్రకారము. 145 


ఇయ్యంగందగు నర్ధమియ్యక యెంతయు. 
గాలంబు గదపంగాం గడంగునతండు 
నవమాన మొందిన యభిమాని యగువాండు 
లేనినిందలకు లోనైనవాండుం 
గానుకకై యరికట్టంగాం బడువాండుం 
దన బంధువుల నొంపంగినియువాందు6 
గారణంబేమియుం గలుగక ధారుణీ 
పతిచేత విడువంగాం బడినవాండు 


వసుధలో నెంచగాం [గ్రుద్ధవర్దమగుడు 

రిట్టివారికిం గోపంబు లెచ్చంజేసి 

భేదమొందించవలయును బెంపుం జూపి 

నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ 146 


గీ 


ఉ! 


కం॥ 


కం॥ 


సప్తమాశ్వాసము 193 


ఆదాయమునకునై వ్యవహారమాడంగా 
గెలిపింతునని తానె పిలువం బంచి 
యోడించినను గోపమొందియుండెడు వాండు 
పనిలేనిపని యడ్డపాటుచెంది 
మనసులో నెంతయుం గినిసియుండెదువాండు 
పనిగల్లి యరికట్టంబడినవాండు 
*(భార్యాధనములంగోల్పడ్డవాడును నాత్మ 
దోషంబుచేం గడుదుఃఖితుండును ) 


వసుధలో నెంచంగాం గ్రుద్ధవర్గ మగుదు 

రిట్టివారలం గోపంబు లెచ్చంజేసి 

భేద మొనరింపంగాందగుం బెంపుజూపి 

నీతిమార్గం బెజింగినన్ఫపవరుండు ॥ 147 


ఈ వరుసన్‌ విరోధియెడ నెంతయు భేదముంజెందంజేసి తా 
నావలవచ్చువారలకు నప్పుడ కోరిన వెల్లనిచ్చి సం 

భావనసేయంగా వలయు మన్ననతోం దనయట్టివారలన్‌ 
భూవరుందడెందు భేదమునంబొందక యుండ నొనర్పంగాందగున్‌148 


భేదోపాయములు 


ఇచ్చుట యాశలు చూపుట 
మచ్చిక మాటాడుటయును మన్నించుటయున్‌ 

'హెచ్చినభయంబు చూపుట 

నిచ్చలు భేదంబు సేయునేర్పులు జగతిన్‌ ॥ 1409 


మునుభేదముం బొరయింపుచు 
దనయరిసైన్యంబుమీంద దండ మొనర్చన్‌ 
దను దానె విఖుగుచుండును 


ఘనముగ నుసిపురువు దినినకట్టియవోలెన్‌ ॥ 150 


గేరు ) 


194 


కం॥ 


వ॥ 


కం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


గీ 


ఆంధ్రకామందకము 


బలవంతులతోం గలహం 
బలవడ భేదమున గెలువ నగుం జండామ 
ర్ముల భేదపజచి దివిజులు 
గెలువరె దానవులనెల్ల క్రితి నుతియింపన్‌ ॥ 


దందోపాయ ప్రకరణము. 


అలమటంబెట్టుట చంపుట 

కలిగినధనమెల్ల నొడిచి కైకొనుటయుంగా 
నిల దండము మూండు దెజం 

గుల వెలయు నటండ్రు నీతికోవిదులెల్లన్‌ ॥ 


151 


152 


158 


అందు వధరూపంబగు దండంబు ప్రకాశంబు నఫప్రకాశంబన రెండు 


దెజంగులై యుండు నది యొట్లన్నను. 


జగతిని జారులు చోరులు 

నగువారిని దనకు శత్రులగువారి మదిం 

దగ నెటింగి తాం బ్రకాశం 

బగు దండ మొనర్చంజెల్లు నధిపతి కెందున్‌ ॥ 


జనుల వెజపించు నతనిన్‌ 

జనులం బాధించునట్టిచనవరి నెందున్‌ 
దను మించు శత్రుంగూల్పంగ 

దనరుం దగ నప్రకాశదండముచేతన్‌ ॥ 


విసము గలిపిన గండంబు లొసంగియైనం 
దగిన మారణకర్మమంత్రములనైన 
విసముచేనైన నాయుధవితతినైన 


నాజ్ఞసేయింపందగు రహస్యంబుగాంగ ॥| 


1ర్‌డ 


155 


156 


15 


చం॥ ధరపయి నప్రకాశమగుదండమునన్‌ వధియింపయోగ్యులౌ 
నరులను పేక్షనైన మటిన్యాయము చంపంగ నయ్యుపేక్షయం 
దరయంగందానె కట్టెదుట నప్పుడె పాయక గూఢవృత్తిచే 
బరగ నొనర్పంగాందగు నృపాలశిఖామణి నీతిపెంపునన్‌ ॥ 


చం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


న్‌ 


సప్త్రమాశ్వాసము 


జముడును బోలి మించి తనచక్కటి కేరికిం జేరరాక ని 
త్యముందనయాజ్ఞ కర్షులగునటిజనంబుల నాజసేయంగా 

హ్‌ యా ల న 
నమరు నుపేక్షసేయునెడ లెందు నెజుంగనివాండు వోలె భూ 
రమణవరేణ్యుండుండందగు రాజితనీతివిచారచాతురిన్‌ ॥ 


ఇల జాతిమాత్రులగు వి 

ప్రలయెడలన్‌ ధర్మబుద్ధి పొసంగినకడజా 
తుల 1(యెడ వధంబు దండము 

కలిగింపక మే) లొనర్పంగాం దగుంబతికిన్‌ ॥ 


యమతనయుండు బలెం బతి దే 
శముం గాలంబును సహాయసంపద యుత్సా 
హము “(గల్లి దఠలదమున నన 


యము రిపుబలమెల్లగూల్పు ) టర్హము ధాత్రిన్‌ ॥ 


మండలనాథుల శక్తియు 

తుండై భృగురాముం డొకండె తునిమినగతి భూ 
మందడలిం గలిగినశత్రుల 

దండిగ గెలువంగవలయు ధరణీపతికిన్‌ ॥ 


195 


156 


159 


160 


161 


162౬ 


మటఠజి యందును సామదానంబులచేతను, దానభేదంబులచేతను భేద 


దందడంబులచేత సాధనంబు క్రమంబున వివరించెద. 


163 


196 


కం॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


వ॥ 


కం॥ 


చం॥ 


ఆంధ్రకామందకము 


నేరుపున నార్యులై తగు 

వా రవమానమున దైవవశమునం దనతో 

1(దూరముగ నెడసినను న 

వ్వారిని సామమునం దగును వశపజచుకొనన్‌ ) 164 


అట్టియార్యు లెటివారనిన. 165 
స! అ 


కులశీల సత్యశాచం 

బులు దానము దయయే ధర్మమును మేలెజుంగన్‌ 

2 (తలంపున లోభం బనునవి 

గలవారలె జగతి) నార్యగణము నుతింపన్‌ ॥ 166 


తనయనుజులు తనతనుజులు 

తనబంధులు భఖేదమొంది తను నెడసినచో 

టను సామదాన *(ముల సా 

ధనముచితం బట్టి యాప్తతములెవ్వరికన్‌ ) 167 


తన యాజ్ఞగతియంతయుం గనుంగొని తమలోనం దామెలంగుచు 
భేదంబును జెందిన దుష్టులగు *(వీరు సామాసాధ్యులు గాన 
దండంబునను సాధింపనగు.) 168 


'సేనాపతులను బురింగల 

మానవులను దనదు సీమ మనుమానవులం 

దా నొనగూర్చంగ వలయును 

దానమునకు ఖభేదమునను ధరణీశుండిలన్‌ ॥ 169 


కలంకలు బుట్టంజేసి తిరుగంబడియుందడుకులంబువారి చెం 

తల గడినుండురాజుల వనంబుల "*(నుండెడివారి భేదపుం 

జెలువున దండవైఖరిని) చిక్కగంజేయంగ నొప్పునేరుపుల్‌ 

బలియంగ నన్యులం దగునుపాయముచేం జను మట్టుపెట్టగన్‌ ॥ 170 


కల టా (అమల భత ) 


వ॥ 


గీ 


గీ 


గీ 


సప్తమాశ్వాసము 197 


ఇది చతురుపాయస్వరూపంబగు నింక మాయోపేక్షేంద్రజాలంబుల 
ప్రకారంబులు గ్రమంబున వివరించెద. 171 


మాయాప్రకారములు 


జనులు కంబములలోనను దేవతాప్రతి 
మలలోపలను జొచ్చి మెలంగుటయును 
గాంతాదిరూపముల్‌ గైకొనుటయు రాత్రు 
లందుంజీంకటుల మహాద్భుతముగం 
గొరవిదయ్యముల బాగున మించుటయును భే 
తాళుని చందంబుందాల్చుటయును 
బులుల నక్కల యెలుంగుల రూప మొందుట 
యివి మనుజులమాయలెంచి చూడం 


గామరూపంబుంబూను టింగలము నంప 

కోలలును రాళ్ళు నీళ్ళును గురియుటయును 

గాలి గట్లును మొగిలు చీకట్లు గలుగం 

జేయుచుండుట దేవతామాయ యగును ॥ 172 


పడంతిరూపున మును సహ్యబలునిం జంపె 

మహిని భీముండు మానవమాయచేత 

నలుండు ప్రచ్చన్నరూపుండై కొలిచె దేవ 

మాయంగైకొని బుతుపర్ణమనుజవిభుని ॥ 178 


అవని నన్యాయమును బోరువ్యసనములును 

నదడరుచుండం బ్రవర్తించు నట్టివాని 

నరసి మాన్సక యుండిన నగు నుపేక్ష 

యిదియు మూండు దెజంగులై యిటుల వెలయు ॥ క. 


కామాంధుండై ముందు గానక గర్వించి 
ద్రౌపదిపై కాంక్ష దనరుసింహ 


198 


గీ 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


బలుని ఖీముండు రేయి పట్టి వధింపుచో 

విరటుం డుపేక్షించి విడుచుటయును 
మునుపు హిడింబుం దా మోహించి భీముని 

వరియించి యతనిపై వాంఛంజేసి 
తనతోడంబుట్టిన దనుజు హిడింబుని 

నురక యుపేక్షించి యుండుటయును 


ననంగ నీగతి నన్యాయమైన యెడల 

వ్యసనములయెడ జగడంబు వచ్చునెడల 

నగు నుపేక్షింపం దనవారినైన నెందు 

నీతిమార్గం బెటింగిన నృపవరుండు ॥ 175 


ఇంద్రజాల ప్రకారము 


ఘనముగా మాయచే గట్టులు చీంకట్లు 
బెనువాన లగ్నింగల్పించుటయును 
దవ్వల నున్నతధ్వజములు గలిగిన 
సేనలంగన్పడం జేయుటయును 
దునకలు మొండెముల్‌ దుండంబులై పడి 
సారిగిన మూంకలం జూపుటయును 
నడరి సముద్రంబు లటుముంచు కైవడిం 
బెల్లుగాం వెల్లిం గల్పించుటయును 


ననంగంగల యింద్రజాలంబు లద్భుతముగ 

వైరిరాజులు భయ మందవలసి నేర్పుం 

దనర నొనరించవలయు నుదారలీల 

నీతిమార్గం బెజీింగిన నృపవరుండు ॥ 176 


దైవమాయా విలాసంబు దడవు నిలుచు 

నింద్రజాల విలాసంబు లెల్ల నపుడె 

గానుపించును నామీందం గానరాక 

పోవు నివి దెలియందగు భూమివిభుండు ॥ [177 


ఉ!! 


చం॥ 


ఉ|| 


కం॥ 


సప్త్రమాశ్వాసము 199 


నీతివిధిజ్ఞుండైన ధరణీపతి యీ గతి నీయుపాయముల్‌ 
చాతురితోడ శత్రువులసైన్యమునందును నాత్మసైన్యమం 

దాతతరీతిం జేయందగు నాగతిగాక యుపాయశూన్యుందై 

యేతథి నూరకున్నయెడ నెందును నంధుందడనంగం జేద్పడున్‌ 11178 


అనలములోన నుండి తనరారు సువర్ణము బట్టుకారునం 

గొని బీగంబట్టినందునకు గొబ్బున జారక చిక్కుమాడ్మి శ 

(త్రునియెడ నున్నసంపదయు రూఢిమెయిందగు నీయుపాయవ 
ర్తనమునంబూనిభూవిభుండు దా బిగంబట్టినంజిక్కుంగ్రక్కునన్‌ 11179 


శ్రీరఘురామపాదసరసీరుహభక్తియుక్త మానసో 
దారధరాధురావహనదక్షిణ దక్షిణబాహుదండవి 
స్తారయశస్సరోవరలసన్న వనీరజకోరకాకృతి 
స్ఫారసరోజజాండనయచారవిచక్షణ భద్రలక్షణా ॥ 180 


విమతహరణార్ధయాత్రా 

'కమకౌశల విజయశకునగతినిర్ణయభా 

గ్విమలమతి సారపటువి 

క్రమ సప్తోపాయచతుర ప్రఖ్యాతజయా ॥ 181 


తోటకం ॥ పటుభాప్రతిభాభరణాభరణా 


చటువాక్చణసజ్జ్ఞనతాభీనుతా 
ఘటితాంచితలక్షణలక్ష్యరనో 
త్మట కావ్యకళాకరణాదరణా ॥ 182 


గద్యము :- ఇది శ్రీమన్మదనగోపాల వరప్రసాదలబ్ధి సారసారస్వత భారద్వాజ 


సగోత్ర జక్కరాజ యెొజ్జనామాత్యపుత్ర సుకవిజన విధేయ శ్రీరామకృష్ణ భక్తి 
వైభవభాగధేయ వేంకటనామధేయ ప్రణీతంబైన కామందక నీతి 
శాస్తంబను మవాప్రబంధంబునందు యాత్రాభీయోకృదర్శనప్రకారంబు, 
స్మంధావారనివేశనిమిత్త జ్ఞానంబును, సప్తోపాయ వికల్పంబునున్నది 
సప్తమాశ్వాసము. 


ఆంధ్రకామందకము 


అష్టమాశ్వాసము 201 


అష్టమాశ్వాసము ఆ||వె॥ మిగులంజెడుగు లగుచు మెలంగి నిల్మడలేని 


కం॥ శ్రీథితమందిర రఘుపతి 
విశ్రుతగుణవినుతిచతుర విమలరుచియశో 
మిశితలోక సుధీనిక 
రాశ్రయ కొండ్రాజువెంకటాద్రినరేంద్రా ॥ క్షే వ॥ 


వ॥ అవధరింపుము. లై 
'సేనావివరము 


ఆ||వ।॥ సామధానభేదసరణులు శాత్రవ 
వరులయెడల నదడపవలయు వరుస 
నందుం జక్కంగాని యపుడు దండోపాయ 
శక్తిం జూపవలయు జనవిభుండు ॥ తి 


వ॥ తనకుం బ్రసన్నభావమునం దారకలుం గ్రహముల్‌ చరింపుచో 
వినయముతోడ దేవతల విప్రలంబూజలుసేసి సంతసం 
బెనయంగనాజు చందముల నెన్నికకెక్కుబలంబులం [గ్రమం 
బున నడపింపుచున్‌ గదలి పోందగు భూపతి శత్రుమీందటన్‌! 4 


షడ్విధబలప్రకార ము 


సీ కైజీతమగు మూంకకంటెను గల్మిలే 
ములకు లోనగుప్రాతంతమూంక మేలు 
కూటంబుకంటె నెక్కుడు స్వామివశమైన 
జీతంబుం జెందుకైజీతగాండ్రు 
మిత్రసైన్యముకంటె మేలగుందనసీమ 
సమసుఖంబొందు కూటములమూంక 
శత్రుసైన్యముకంటె మిత్రసైన్యము మంచి 
దేకార్థమతి నెయ్యమొనయుకతన 


యడవిమూంకకంటె నరయ మేలు 
శత్రుసైన్య మిట్టిచందంబు బలముల 
తారతమ్య మెజుంగం దగు విభుండు ॥ ర్‌ 


అది యొట్లనినను మథియు విభునిచేత సత్మారంబులు చెందుట, 
యతనియం దనురాగంబు గలిగియుండుట, సవాలాపంబులు గలిగి 
వర్తించుట, బహుకాలంబుననుండి యతనితోడంగూడి కలిమిలేములకు 
సుఖదుఃఖంబులకు లోనైనవారగుటం జేసి ప్రాతంవారలు కైజీతంబు 
మూంకలకంటెను మేలు. ఆసన్నవర్తులై యుండుచుం జెప్పినపని జెప్పినట్ల 
'సేయుచుండు కతనను తమ జీవనంబులు భూవిభునియధీనంబులగుటం 
జేసి కైజీతంపుమూంక కూటపుమూంక కంటెనుమేలు. సమంబుగా 
సంతోషరోషంబులం జెందుట విభునకు సుఖంబుగలిగినం దామును 
సుఖవృత్తింజెందుట, యతనిదేశంబుననే నిచ్చలు మెలంగుటం జేసి 
కూటపువూంకలు మిత్రబలంబుకంటెనువేలు. నమంబుగా 
దేశకాలంబుల నొనంగూడి వర్తించుట, యిరువురు నేకప్రయోజనంబున 
నాసక్తిమెలంగుట, పరస్పర స్నేహంబు గలుగుటం జేసి శత్రుబలంబుకంటె 
మిత్రబలంబు మేలు. స్వభావంబున ధర్మపరులై పరధనంబులయందె 
లోభంబుగలవారై దుర్దనులై మాటపట్టుంద ప్పెదివారలైన యడవిమూం 
కకంటెను దను గొల్చి శత్రుబలంబులె మే లిదియునుం గాక. 6 


అరిబలంబులు మఠటి యాటవికులు విభు 
సీమం దామెప్పుడు జెజుతు మంచు 
నదను గోరుకయుండునట్టివారగుటను 
దండయాత్రలు గల్టుతటిని దెలిసి 
తనవెంట వీరిం దోడ్ళొని పోవంగాందగు 
నటులంగాకున్న రాజ్యంబు నెల్ల 
జెజబుపుచుందడుదు రందుచే శత్రువులకును 
జయము నిశ్చయ మెట్టి సరవినైన 


202 


గీ 


వ॥ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


నదియుంగాకున్నచో భేదమైనం గలుగుం 

గావునను దండయాత్రలు గదలు నపుడు 

వారివెంటనె తొడుకపోవలయు నెందు 

దండయాత్రావిధిజ్జుండా ధరణివిభుందు ॥ న్‌ 


ఇట్టీ షద్విధబలంబుల చందంబు లెటింగి దండు గదలునప్పుడు విభుండు గీ! 


దనవెంటనేతోడుకపోవువిధంబెట్లనినను దత్రకారంబు గ్రమంబున 
వివరించెద. రి 


వ్యయమును దడవును క్షయమును గలయాత్ర 
తనమూలబలముతోం జనగవలయుం 
దడవును నాశంబుం దగులనియదియైనం 
గైజీతములతోడం గదలవలయు 
నరిమూంక కడుంగొంచెమై తడవందని 
యెడంగూటములతోడ నెత్తవలయుం 
దనకులోనై ఫలం బొనగూర్చుమిత్రతో 
సమకార్యములయందె చనంగవలయు 


దుర్గములచెంతం గంటకాదులకు నెదుర 

శత్రుబలములు మున్నుగాం జనగవలయు 

నరులభూములం జొచ్చుచో నదవులందు 

నాటవికసేనతోం జన నర్హమండ్రు ॥ రి 


గీ 


ప్రాంతమూంకలకు. 10 


కడుచేవ యనురక్తి గలిగిన ప్రాంతమూం 
కలంజెంది శత్రుండు బలిసి యున్న 
నతనికి సమబలంబై యుండునట్లుగా 
క్షయము వ్యయంబును జాల నోర్చు 


అష్టమాశ్వాసము 203 
'ప్రాంతమూంకలంగూడి పైనెత్తంగాం దగుం 

గడుదూరమగుం ద్రోవగలదియైన 
దడవువట్టెడు నట్టిదందైనం దనచేత 

బహుమాన మొందినప్రాంతమూంక 


లిలం గడలజెంది యాజికి నిలుచుంగాన 
ప్రాంతమూంకలె ఘనమైనబలముతోడ 
వైరిమీందట దండెత్తవలయు నెందు 


దండయాత్రావిధిజ్జుండౌ ధరణివిభుందు ॥ య 


తడవు వట్టెడునట్టి దండైన మిగులంగ 
దండంగల్లిన యట్టిదండునందు 
బలములు బహువిధంబుల నుండు కతమున 
వ్యయము క్షయంబోర్వనట్టి కతన 
గమనప్రయాసము గల్లినకతమునం 
దనప్రాంతమూంకలు దక్క నితర 
బలములయందెల్లం గలుగును ఖేదంబు 
లటుగాన నిట్టిచో నన్యమైన 


బలము నమ్మక నమ్మిక గలిగి కలిసి 
బలిసి వర్తించు ప్రాంతమూంకలనె కూడి 
వైరిమీందట దండెత్తవలయు నెందు 


దండయాత్రావిధిజ్జుండౌ ధరణివిభుందు ॥ 12 


కదనంబులకు నోర్చు కైజీతమగుమూంక 
ఘనముగాం దనకును గలిగెనేని 

తనప్రాంత మూంక లెంతయుం గొంచెమై బల్మి 
కొనంగూడంగా లేక యుండెనేని 

పగతు మూలబలంబు మిగులంగం గొంచెమై 
చేవయు బలిమియుం జెందరేని 


204 ఆంధ్రకామందకము 


యతనిచేం గైజీతమందెడి మూంకయు 
నల్పమై యనురాగ మందెనేని 


గీ చాలం గల్లియు ననిసేయం జాలదేని 
యపుడు కైజీతమొందు సైన్యంబుంగూడి 
వైరి మీందట దండెత్తవలయు నెందు 
దందయాత్రా విధిజ్జుండౌ ధరణివిభుందడు ॥ 


సీ కడుందడవందక కనుపట్టు దండైన 

నరయ దూరముగాని యట్టిదైవ 
నెవ్వేళ నమ్మిక నెనసి చేకూడుచుం 

దనమూంక భేదంబుం గనకయున్న 
నసమర్థభావంబు నందుచు నరిరాజు 

దన కెందు లోకువై దనరియున్న 
నప్రయాసమున మంత్రాజులచే గెల్పు 

దనకుం గల్డెడు లీలం దనరియున్న 


గీ! క్షయము వ్యయమును మిగులంగం గలుగదేని 
యపుడు కైజీతమైన సైన్యంబుతోడ 
వైరిమీందట దండెత్తవలయు నెందు 
దండయాత్రావిధిజ్ఞుండా ధరణివిభుందు ॥ 


వ॥। కూటపుమూంకలకు 


సీ, కడు నధికంబుగాం గలిగిన యదియైనం 
దనవెంటం దొడుకపో నొనరెనేని 
చెలంగుచు బడలికల్‌ చెందని యదియైన 
బహుముఖంబులుగాక పరగియున్న 
చేరువదండైన చేకొద్దియె కార్య 
మప్రయాసంబున నగుచునున్న 


గీ 


13 


వ॥ 


గీ 


[త్వ 


15 


అష్టమాశ్వాసము 205 


శత్రుండు కొంచెపుసైన్యంబుతో నున్న 
నేమరుపాటున నెసంగియున్న 


నెట్టిచోటున మోసంబు నెనయకుండు 
జాడం గూటపు మూంకలతోడంగూడి 
వైరిమూంకల దందెత్త వలయు నెందు 
దండయాత్రావిధిజ్ఞుడౌ ధరణివిభుందు ॥ 16 


మిత్రసైన్యమునకు [7 


తనమిత్రసైన్యంబు ఘనమైనయదియైన 

ననికిం దెచ్చుటకుం దా నర్దమైనం 
దడవుగాకుందెడి దందైనమాత్రంబు 

వలననే దాడియుం గలహములును 
దజచుగా గలుగక తనకుంజేకూడిన 

కార్యంబు సమమైనం గలుగు ఫలము 
మిత్రునధీనమై మెజసి చేరెడిదైన 

నరిసీమ చెజిపెడు నట్టిదైనం 


బగజచేతను గానుకల్‌ పట్టి మగుడు 

నట్టిదైనను మిత్రసైన్యంబుం గూడి 

వైరిమీందట దండెత్తవలయు నెందు 

దండయాత్రావిధిజ్జుండౌ ధరణివిభుందు ॥ 18 


కుక్కక్రావ్వునుం బందిక్రొవ్వుం, గోరెడు బోయ 
వెసంగుక్కం బందిపై విదినట్లు 

తనుంగొల్వవచ్చు శాత్రవుల సైన్యంబులం 
బగవారిపైం బోరంబంపవలయు 

నదిగాక వారు బాహ్యంబైన కోపంబు 
సేసినచోం దనచేరువలనె 


206 ఆంధ్రకామందకము 


నిలుపంగాం దగుం జెంత నిలిచిన నాంతర 
కోపంబు బుట్టింప గుట్టు దెలిసి 


తే]; యపుడు గనుమలలోపల నడవులందు 
గలుగునల కంటకాదుల గదుమం బనిచి 
వారిచేతనె నొప్పించవలయు నెందు 


దండయాత్రావిధిజ్ఞుండా ధరణివిభుందు ॥ 19 
గీ 
కం॥ కనుమలం గంటకతతులం 
బనివడి శోధించునపుడు బరసీమలకుం 
జనునప్పు డడవిమూంకను 
దనసేనకు మునుపె పనుపం దగు జనపతికిన్‌ ॥ 20 
క్స్‌ 
వ॥ ఇట్లు చెప్పిన షడద్విధబలంబులును రథగజతురగ పదాతులతోడం గూడం 
బ్రత్యేకంబులుగాం జతురంగబలంబు లగుచునుండు. కలసన్నాహంబుల 
నిదియ కోశమంత్రంబులతోడంగూడి షడంగంబులనం బరగుచునుండు, 
నిల్టిబలంబుల చందంబులిన్నియు మనంబున నిశ్చయింపుచు 
వైరియోధతతికిం దగినట్లు వ్రతివ్యూవాంబులు గల్పించు 
విజిగీషువైనరాజు దండయాత్ర గదలందగు నందు. 2 
కం॥ బలముల సేనాపతియును 
జెలువలరగం జేయుపనులు జేయని పనులుం గీ 
దెలియందగు వారలకుం 
గల సన్నాహంబు లెజుంగంగా దగుంబతికిన్‌ ॥ 22 
వ॥। దళవాయికి. 23 


సేనాపతి ప్రభావము 


సీ, కులజుందై తనసీమ నెళవరియై తగి 
మంత్రిసమ్మతుందునై మంత్ర మెఠింగి 


అష్టమాశ్వాసము 207 


దందనీతి యొకింతం దప్పక యుండంగం 
జదివి ప్రయోగించుచంద మెటింగి 

నిజము సత్త్వము నోర్చు నిలుకడయును గల్లి 
మాధుర్యగుణగణమహిమం జెంది, 

తనరుప్రభావ ముత్సాహసంపదంగల్లి 
తననుగొల్పువారి కాధార మగుచు 


నెందు నధికుల మిత్రుల పొందుం గల్లి 

చాల దాయాదులును బంధుజనులు గల్లి 

యన్ని వ్యవహారములు నేర్చి యొన్నంగలుగు 

ఘనుని దళవాయిగాం జేయం జనును బతికి ॥ బై 


రాజ్యాంగములకుం బురంబువారలకును 
సమ్మతుందడై మించి చాలం జదివి 

కారణంబులు లేని కలహంబులకుం బోక 
కలంగక శుభకర్మకలితుం దగుచు 

నెందును మోసంబుం జెందక శూరుండై 
వ్యాధులం బొరయక త్యాగియగుచు 

కడుమంచిపనింబూనం గలిగి కాలమెథింగి 
సజ్జను లెల్లను జాల మెచ్చు 


విక్రమముచేత నెంతయు వినుతికక్కి 

బదడలకల గెల్చి తేరుల భద్రకరుల 

నశ్వముల నెక్కునేర్పుల నలరి మించు 

ఘనుని దళవాయిగాం జేయం జనును బతికి ॥ 25 


మల్లయుద్ధములందు మజథికైదువులంజేయు 
జగడంబులందును జడుపు లేక 

కడువేగదాంటి పైంబడెడు వీంక లెటింగి 
బవరంపునేల లేర్పజుప నేర్చి 


208 ఆంధ్రకామందకము 


సింహవిక్రమమునం జెలంగి యాలస్యంపుం 
బనివాండుంగాక కోపంబుంగలిగి 
జాద్యంబు నొందక చాల నుద్ధతి లేక 


గీ 
యొపుడు జనాంతరం బెజుంగ నేర్చి 


గీ! కరితురగరథచయములం గైదువులను 
గలుగు లక్షణములు లెస్సంగా నెటింగి 
చక్కదనమునం జెలువొందు చతురుందడైన 
ఘనుని దళవాయిగా6 జేయం జనును బతికి ॥ 26 


సీ మే లెజబుంగంగ సేర్చి చాలంగ దయంగల్లి 

నేర్పరులను గూడి నేర్పుంజెంది 

జోదులు ధరియించు జోకలెల్ల నెటింగి 
యన్ని యుద్ధమ్ముల యను వెటింగి 

జగదంపు సవరణచందంబు అలెజుంగుచుం 
గరులచిత్తంబులు నరులమనసు 

హయములహృదయంబు లనువొంద నెటింగి గ్‌ 
వానిగుర్తులం బేరువరుస నెలింగి 


గీ వానిబనిగొను సేర్పులు దా నెటింగి 
సకలదేశస్వభావముల్‌ సకలరిపులు 
సకలభాషల నెజుంగుచు సరసుండైన 
ఘనుని దళవాయిగాంజేయం జనును బతికి ॥ ల 


సీ మజిపును వెజిపును మది నెజఖుంగక రేయిం 
జరియింపంగా నేర్చి శకునగతుల 
సరవులు దెలిసి నక్షత్రగ్రహంబుల 
యస్తమయం బుదయంబు నెటింగి 
దిక్కులు దేశముల్‌ దెజువులు నెజుంగుచు 
వాని నెటింగిన వారి నెలి 


అష్టమాశ్వాసము 209 
యధికభయార్తుల కభయంబులిచ్చి 
గాలికి వాన కాంకలికి నోరి 


దప్పిదగలకు నెందకుం దాళంగలిగి 

మిగుల దూరంబు పయనముల్‌ మెలంగ నొప్పి 

పరులమూంకలం జీకాకు పజుప నేర్చు 

ఘనుని దళవాయిగాంబజేయుం. జనును బతికి ॥ 28 


కడు నసాధ్యంబులై కనుపట్టు పనులైన 
సాధించునేర్చు నిశ్చయముంగల్లి 
తనమూంక విటిగిన ననికి నిల్వంగ నేర్చి 
గగ్గోలు జగదంబుగతులెఅటింగి 
బలములు గావించు పనులెజుంగంగ నేర్చి 
పరుల దూతలచర్యలరయ నేర్చి 
ఘనమైనయుద్యోగ మొనరించి వేగమె 
యందు ఫలంబులంజెంద నేర్చి 


పట్టి యీడేర్చుకొనునట్టి పనులు గల్లి 

యటుల మెలంగెదువారల నరసి నిలిపి 

పరిభవంబైనయెడం గ్రేశపడక యుండు 

ఘనుని దళవాయిగాం జేయంజనును బతికి ॥ 29 


ఆ||వె॥ ఇట్టీ లక్షణముల నెంతయుం జెలువాంది 


పతిహితంబునందిె భక్తిగల్లి 
చెలంగు సంపదలకు జేకూర్చు ఘను దళ 
వాయింజేయ మెలపవలయుం బతికి ॥ 380 


చం॥ ఎడయక రాత్రులుం బవలు నెచ్చరికందళవాయి యేజులం 


దడవులంగొండలం గడు భయంకరమైతగు దుర్గసీమంద 
ల్లదపడకుండునట్లుగ బలంబుల వ్యూహమొనర్చి తానె యె 
క్ముడుజతనంబునన్‌ మెలంగి కూడుచు సేనలంగావంగాందగున్‌ ॥ 31 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


ప్రయాణ వ్యసనరక్షణ ప్రకరణము వ॥ 
మేటియౌనొకదొర మిక్కిలి శౌర్యంబు సీ 


గలమూంకతో మున్నుంగదలవలయు 
రమణీసమూహంబు రాజుభండారంబు 

చదలంబునడుముగాంజనగవలయు 
వానికి రెండదుపార్వములందు హయములు 

హయములపజ్జల నరదములును 
వానిపార్వంబుల నేనుగుల్‌ వానిపా 

ర్వ్వంబుల గదియంగ వనబలంబు 


అలరుగవలయును వీరల కన్నిటికిని స 
వెనుక దళవాయి బడలినజనముందేర్చి 

కొనుచు నాయత్తపాటుతోంజనంగంజేయ 

వలయు దందెత్తునట్టి భూవల్లభుండు ॥ 382 స్త 


భయము ముందర గల్బ్దంబటుమకరవ్యూహ 
ముననైన జిక్కలు దనర విచ్చి 
రహిమించునట్టి గృధ్రవ్యూాహముననైన 
వీరముఖంబైన తీరుబడిన కం॥ 
సూచికావ్యూహంబు సూటిచేనైనను 
బలముల నడిపింప వలయుందెలసి 
భయము పిజుందనౌ పట్టున శకటరూ 
పంబున మథి పార్వభయములందు 


నలరు వజ్రాయుధమురిీతి నన్నిదిశల కీ 
భయము గల్గిన సర్వతోభద్రరీతి 

బలము వ్యూహంబుగాంబన్ని బలవిభుండు 

నడువగాంజేయవలయు యత్నంబుతోడ 1 88 


అష్టమాశ్వాసము 
బలప్రయాణ వ్యసనములకు. 


గుహలందు నెఖులందుంగొండల నదిత్రోవ 

నడవుల నిజుకటమైన యెడల 
బదలిన నాకొన్నంగడు దప్పింజెందనం 

గజఅవుచేం దెవులుచేం గలిగియున్న 
దొంగలు మారియుం దోలుక తిరిగిన 

నడుసు నీళ్ళును ధూళి యలముకొనినం 
జెదరిన సందడిం జెందిన నిద్దుర 

నందినయెడం గూడి వాళినున్న 


కొంచెమైనను సవరణ గూడకున్న 
గాలివానల నగ్నులందూలియున్నం 

దనదు సైన్యంబు రక్షించుకొనగవలయు 
శత్రుసైన్యంబు లటులున్న జడుపవలయు ॥ 


దేశకాలవిశేషముల్‌ దెలిసి యరుల 

బలము భఖేదంబు నందించి బలసి చెలంగు 
బలియునకుంగూటయుద్ధంబు గలుగుదేని 
యేయెడం బ్రకాశయుద్ధంబు చేయవలయు ॥ 


అడవులు గనుమలు మొదలగుం 

గడు నిబుకటమైనచోట్లం గళవళపడుచుం 
దెడి శత్రుం దునుమ వలయును 
విడువక గగ్గోలువడెడి వేళలయందున్‌ ॥ 


కూటయుద్ధ ప్రకారము 


అహితుండు పోట్లాడ ననువైనచోటుం దాం 
గైకొని యచ్చోటం గదలకున్న 

నతనిమంత్రులు మొదలయిన వారల భేద 
మొందించి యచ్చోట నునికింజెజచి 


తశ 


85 


386 


8 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


యైన నాటవికసైన్యంబు పేరిటిత్రాళ్ళ 
చేం జుట్టి పోరికిం జెదరందీసి 
తనమూంక వితిగిన యనువున నలయించు 
కొనివచ్చి యొక యిజుకునకుం దెచ్చి 


గీ 


వలనెజుంగు వీరభటులకు సెలవుంబెట్టి 
చేరి చుట్టుక జగడంబు చేసియైనం 
గూటయుద్ధంబుచే శత్రుంగూల్పవలయు 


నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ 38 


జనపతిముందరం గనుపట్టుగా నిల్చి 

తన కెదురెక్కుశాత్రవునిమీంద 
వెనుకచక్కికి మేటివీరయోధుల నంపి 

పొడిపించి స్రుక్కించి కెడపియైనం 
గాక పిజిందిభాగంబున మొనసూపి 

ముందర నలయించి మొత్తియైన 
నీకటి ప్రక్కందా నెదిరించి శూరుల 

నవ్వలి ప్రక్కది క్కృంపియైన 


గీ 


నటుల నవ్వలిపార్వంబులందు మొనసి 
యివ్వలికి శూరతతి నంపి యెంచియైనం 
గూటయుద్ధంబుచే శత్రుం గూల్చ్పవలయు 


నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ 39 


మునుచక్కి విషమమై మొనుపరాకుండిన 
వెనుకటిదిక్కునంజెనకియైన 
వెనుచక్కి మునుచక్కి మొనుపరాకుండినం 
దొడరి ప్రక్కలంజేరి పొడచియైన 
నదిగాక మఠజి తన యడవిమూంకల శత్రు 
బలముల దూష్యులంబనిచి మొదట 


అష్టమాశ్వాసము 


జగదంబు చేయించి మిగులం దా బడలించి 
సన్నమై కూంతలు సడలియున్న 


వైరితతిమీందం బడుచును వాహనములు 
గలంగం దనరౌతులను బంపి కడిమియైనం 
గూటయుద్ధంబుచే శత్రుం గూల్చ్పవలయు 


నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ 40 


దూష్యుల సరిమూంకం దొలుదొల్త నళికించి 

విజిగి రా నళికించి విజిగిరనుచు 
విశ్వాసమునంజెంది విమతు నేమరినచోం 

దనదు బల్మిం చెలంగం దరిమియైనం 
బాదంబు దిగుచోటం బట్టణంబులచోటం 

బైరుల నూళ్ళను బ్రజలయందు 
గొల్లకాసులుచూపి గొల్లలు చాలంగాం 

బట్టినచోం జుట్టు ముట్టియెన 


వేంటలాడంగ నదవికి వెడలి బడలి 
యుండుతటిం జుట్టు ముట్టి చెండియైనం 
గూటయుద్ధంబుచేం శత్రుంగూల్పవలయు 


నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ ఉ1 


మునుపుగా నొకకొద్ది మూంకల మొనసేసి 

కడు గట్టి మూంకల కడను దాంచ 
నరిమూంక సరకుసేయక మీథి గర్వించి 

తనమూంకపైం బేర్పి యని యొనర్ప 
మునుపు తాదాంచిన మూకంచే శత్రులం 

జేరి చుట్టుక నొంపంజేసి యైన 
నదిగాక పగవారి యావులం బట్టించి 

వార లందుకుంగయవచ్చుచోట 


జ. 


గీ 


గీ 


ఆంధ్రకామందకము 


నడుమతెరువున నరికట్టి నదికియుండి 

కడిమిపై చుట్టుముట్టుక పొడిచియెనం 

గూటయుద్ధంబుచే శత్రులం గూల్చ్పవలయు 

నీతిమార్గంబెటింగిన నృపవరుండు ॥ 42 


గగ్గోలుచే భీతిగలిగి రాత్రులయందు 
నిద్రంగానక పగల్‌ నిద్రం జెంది 
యలసి యేమజినచో నదరిపాటుననైనం 
బగలెల్ల నాయత్తపాటు చెంది 
బడలినచోట మాపటిజామునందైన 
నడురేయింగడు నిద్ర దొడరువేళ 
రేతిరిజగడంబు రీతి దానెబుంగుచుం 
బలుజోళ్ళు కొమ్ముకత్తులును గల్లి 


కరులచేనైన వేగంబు గలిగినట్టి 

శూరతతిచేతనైనను జుట్టుముట్టి 

కూటయుద్ధంబుచే శత్రుం గూల్చవలయు 

నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ 43 


ఎందకుగాలికి నెదురెక్కి కనుమోద్చి 

సుడివడి తడంబడుచోటనైన 
నదిగాక క్షుద్రంబులగునట్టి యదడవుల 

మంచున మబ్బుల మలలంబొదల 
వాంగుల వ్రంతలం దీంగెల గుంతల 

జాల నేజణులను బోరానియిజుకు 
తెరవుల నరికట్టి తిరుగువారుచునైన 

మిగులందా నచ్చిద్రుండగుచు మించి 


గీ 


గీ 


గీ 


వ॥ 


కం॥ 


మ। 


ఉ|| 


అష్టమాశ్వాసము 


యదనుం జేకొని పైంబడి చదిపి యైనం 
బదరి తనమూంక బడలిక పడంగనీక 
కూటయుద్ధంబుచే శత్రుం గూల్చ్పవలయు 
నీతిమార్గంబెటింగిన నృపవరుండు ॥ 


ప్రాణములయందుం గడు నాసపాటులేక 
విజిగిం లజ్జించి తిరిగిన వీరవరుడు 
మొక్కలంబునంబైంబడి మొత్తుంగాన 
మిగులవిజిగినం దజుమగాం దగదు పతికి ॥ 


ఇటులం గపటంబు జగడంబు లెటిగెనేని 
గడు ననాయాసమున గెల్పు గల్దుచుండుం 
గాన భూమీశుండగువాండు గపటయుద్ధ 

సరణిచేతనే శత్రులం జదుపవలయు ॥ 


క్షయస్టాన వృద్ధులకు. 
నో థి థి 


వెచ్చము నాయము సమమై 

వచ్చిన న్థానంబు మథటియు వ్యయ మధికంబై 
వచ్చిన క్షయ మందాయమె 

హెచ్చిన నది వృద్ధి దీని నెజుంగంగ వలయున్‌ ॥ 


దొరయుత్సాహము గల్లి మోసగతులెందుంజెందంగా నీకయే 
సరణిన్‌ వైరుల గెల్బునట్లు రిపులన్‌ సాధింతు నన్‌ శంకందా 
నిరతంబున్‌ మది నిల్పి చారతతిచే నేర్చుల్‌ వగన్‌ శత్రులం 

దరయంగాందగు సర్వకార్యములు నూహాపోహసన్నాహియై ॥ 


మోసపుపోరిచే రిపులమూంక నవశ్యము నొంచంగా నగున్‌ 
వేసటలేకయుండుప్పథివీపతి యీగతి శత్రు గెల్బుటల్‌ 
దోసముగాదు మున్నిటుల ద్రోణసుతుండును ద్రాపదేయులం 
బాసముయంబూని యేమటినపట్టున నొంపయె నిద్రవేళలన్‌ ॥ 


215 


ర్తేడ్తీ 


తర్‌ 


46 


త్వ 


తరి 


త్ర 


5్‌0 


గీ 


కం॥ 


ఆంధ్రకామందకము 


చతురంగబల ప్రయోజన ప్రకారము - గజకర్మ 


దందయాత్రలను ముందరంగాంగ నడచుట 
వనదుర్గములు చొచ్చిచనుట మజీియుం 
దెజువులు లేనిచోం దెజువులు వెట్టుట 
కొలంకుల నదుల లోంతులును దెలిసి 
బలసమూహంబుల జలముందాటించుట 
యసహాయగతి జయమందుటయును 
జొరరాని మూంకలం జొచ్చి భేదించుట 
పేర్చి వేంగినమూంకం గూర్చికొనుట 


పొడవుల వెజిపుచూపుట పొడవులైన 
కోటలును గోటవాకిళ్ళు గూల్చుటయును 
జాల భండారములు మోవం జాలుటయును 
భయము దీర్చుట గజముల పనులటండ్రు ॥ 


రథకర్మ 


తనసేనల రక్షించుట 

యనిం జెదరినం గూర్చికొనుట యరిసేనలు దా 
కొనయుండిన భేదించుట 

యును నరికట్టుటయు రథములొనరించు పనుల్‌ ॥ 


అశ్వకర్మ 

కొండలదండ దిక్కుల మార్దములయందు 

విమతులమూంకల వెదకుటయును 
ధాన్యాదులను మిత్రతతుల రాంజేయుట 

వేగంపుంబనులు గావించుటయును 
బరుల వెంటాడుట తిరుగుచో విజుగుట 

విజిగియుం [గ్రమ్మజణ వెంటంబడుట 
మునుచక్కి నడుచక్కి వెనుచక్కిం బ్రక్కట 

పొదివి పొంకమెటింగి పొడుచుటయును 


గీ 


ర్‌1 


గీ 


52 


అష్టమాశ్వాసము 


వైరి యచ్చాళువై మీటి పోర జుణింగి 

పోయి పాళెంబుపైంబడి పొడుచుటయును 

దీనులగువారిం దోడ్కొని తెచ్చుటయును 

దాడివెదలుట గుజ్జపుదళముపనులు ॥ 58 


పదాతికర్మ 


ఎపుడుం గైదువులు దా మేమజకుండుట 

త్రోవల బావుల రేవులందు 
నేజుల విడిదలయెడం గపటంబులు 

దెలియుచుం దిరిగి శోధించుటయును 
దృణకాష్టజలములు దెచ్చుచోటులయందు 

మిగుల నెచ్చరికతో మెలంగుటయును 
రేలును బగలు భూపాలుంగాపాడుట 

చెప్పిన యట్లనె చేయుటయును 


నివియ మొదలుగం గలిగిన యిట్టి వెల్ల 

బలము లొనరించు పనులండ్రు తెలిసి చూడ 

నిటులం జతురంగముల పనులెజబుంగవలయు 

నీతిమార్గం బెజింగిన నృపవరుండు ॥ ర్‌4 


మంచిజాతియుం బరిమాణంబు వేగంబు 
న్థానంబు వయసును సర్వములును 
నిలుకడ పనులందు నేర్పును దేజంబు 
చెప్పినకైవడిం జేయుటయును 
ఘనతయు భద్రలక్షణముల నాయువుం 
గలిగి యొన్నికమీజ మెలంగుటయును 
గుజ్జంబులకు నేనుంగులకును మజియును 
గాలిమందికిని లక్షణములెందు 


218 


గీ 


వ॥ 


గీ 


కం॥ 


ఆంధ్రకామందకము 


నిటుల జలముల లక్షణంబెటింగి యెపుడు గీ 
వాని వానికిం జేయంగా వలయు పనుల 
యందు నియమింపంగాం దగు హరువులెటింగి 


నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ ర్‌ర్‌ 


చతురంగ బలముల నేలలకు. 56 


గుంటలను మిట్టలను జెట్ల గొప్పజాళ్ళం 
బుట్టలను మోటుచెట్టులు బొదలుగల్లి 
మెలంగంగా వచ్చి ముండులు గలుగదేని 


కాలిమూంకల ననిసేయు నేల యండ్రు ॥ ర్‌7 


వాజిభూమి 


జలమును నడుసును నెజియలు 

గలుగక (మాకులును జూలుంగడు లేక సమ 
స్థలమై మెలంగన్‌ వచ్చుచు 

నలరిన గుజ్జములనేల యగు నండ్రుబుధుల్‌ ॥ 


రథభూమి 


ఇసుకలు మొద్దులు నెందెందె యుండక 

బలుగుండ్లు నడుసు గుంటలును లేక 
చేలును మళ్ళును జెట్లుం దీగలు లేక 

గుంతలుం బొదలు వాంగులును లేక 
నెజటియలు నొడ్డులు బొజియ లేమియు లేక 

వడి దాంట గొరిసెతాంకుడుల కోర్చి 
కడుగట్టియై బందికండులు గలంగక 

చదరమై మిగుల విశాల మగుచు 


గీ 
5్‌రి 


అష్టమాశ్వాసము 219 
నిగుడ మగుదంగం దగునట్టినేలలందు 

నరదములు జగదముసేయ నమరుచుండు 

నిట్టిజగడంపునేలల నెఖుంగవలయు 


నీతిమార్గంబెజింగిన నృపవరుండు ॥ ర్‌్రి 


నాగభూమి 


తివిచివేయంగవచ్చుతీవియల్‌ గలయది 
పట్టి విణువచ్చుచెట్టు గలది 
యిసుకలు నసలును నెసంగనియదియును 
సేనలకెందు రాంబోనియదియు 
ఘనములై కనుపట్టు గట్టులు గలయది 
కడు గుంట మిట్టలు గలుగునదియు 
గలయంగ నుడుగువేరులుగలయదియును 
ననిసేయం గరులకు నర్హమైన 


నేల యదిగాక యెటువంటి నేలయైనం 
గరులకగు వానికెందు నగమ్యభూమి 
గలుగకుండుట గాదె నాగంబులయ్యె 


నిట్టభూముల నరవరుం డెజబుంగవలయు ॥ 60 


అనిమొన విజిగనయశ్వాదిబలముల 

నిలుపంగా నోపుచు బలము రాజు 
వెనుకదిక్కందు నిల్చిన ప్రతిగ్రహమందు 

రదియు నిన్నూజువింద్లంతదవ్వు 
గలిగిన వెనుచక్కి నిలుకడగా నిల్చి 

జగడంబు సేయింప జయము గల్లు 
నటువఠలె లకయ యనిసేయు నేబలం 

బదియ వీంగినబలం బనంగం బరగు 


220 


గీ 


మ॥ 


కం॥ 


గీ 


ఆంధ్రకామందకము 


నిట్లు గావున జగడంబు లెజుంగురాజు 

వెనుకదిక్కునం దా నిల్చి విజిగి వచ్చు 

వారింగడు నాదుకొని నిల్పవలయు నెందు 

వెనుక ననిలేక పోరు గావింపరాదు ॥ 61 


దానకల్పన ప్రకరణము 


కరి యూధంబుల మీందం బెట్టుకొని వేగంబొప్పుతేజీల సం 
దరయ న్నల్దడంగాపుగా నిలిపి యోగ్యంబైన యత్నంబుతో 
నరనాథుండెట నిల్చు నచ్చటనె భండారంబును న్నిల్చ్బంగాం 

బరగున్‌ రాచథికంబు నిల్పు నదిగా భండార మెందుం ధరన్‌ ॥ 62 


తొలుదొలుతం బొడిచి గెలిచిన 

భళి భళి యని పిలిచి యొసంగం బతి కగు నీవుల్‌ 

గలిగిన నెవ్వండు బొడువండు 

చలమునంబైకుథటికి శత్రుసంఘముల నిలన్‌ ॥ 68 


పోరిలోం బగరాజుం బొడిచినవానికి 

దాక్షిణ్య మొనరంగా లక్షసంఖ్య 
నతనికుమారుని నతనిసేనాపతి 

నైనం జంపినవాని కందుసగము 
శత్రుసేనలలోన సన్నుతిక్కిన 

వీరుం జంపినం బదివేలమాళ్ళు 
పోటేనుంగను గడు మెటిప్రధానుని 

ననిం గూల్చునతనికి నయిదువేలు 


నహితుచనవరినై నను హయమునైన 

వెనుకం దియ్యక చంపిన వెయ్యిమాళ్ళు 

బంటుతలంగొట్టి తెచ్చిన బంటునకును 

బతి యొసంగంగందగు రెండు పదులమాళ్ళు 1 64 


కం॥ 


గీ 


కం॥ 


వ॥ 


గీ 


రే 


అష్టమాశ్వాసము సల్ల 


పరబలముల కెదిరింపుచు 

నురువడి శార్యంబుంజూవు యోధుల కెందున్‌ 

నరవరుం డినుమడి జీతం 

బరయుచుం దా నియ్యవలయు నందజు మెచ్చన్‌ ॥ 65 


ధరణినాథుల కర్షమై తగినయట్టి 

కరితురంగాదివస్తువుల్‌ గాక యన్య 

వస్తువుల నాజి గెల్చి యెవ్వార లెందు 

నేమి దెచ్చినం బతి వారి కియ్యవలయు ॥ 66 


అనిలోన గెలిచి వచ్చిన 

తన భటులకుం దగిన వస్తుతతి నొాసంగుచు నె 

మృనముల సంతోషమ్ములం 

గనం జేయంగవలయు ధరణికాంతుం దెపుడున్‌ ॥ 67 


వ్యూహవికల్ప ప్రకరణము 
బారులు తీర్చుటకు, 68 


మొనకు ముందజ విలుమూంకల నిల్పుచో 

బారులసందున వారలకును 
ధనువంతనేల యంతయ నెడంగా నిల్పి 

యచటికి మూండు విండ్లంతనేల 
*(ఒండొంటికిని నెడ నొప్పునట్టుల గుజ్ద 

ముల బారు నిల్చ్పగాంవలయు దాని) 
వెనుక నేనుంగుబారులను నిల్చంగాం దగు 

వానికి వెనుచక్కి వరుసతోడ 


నటుల నరదంబు బారుల నమర నిల్ప 

నగు ధనుర్మాన మనంగ నీ యవనిలోన 

నైదు మూరలపొడవగు నది యొథింగి 

బారులిటు తీర్పవలయు భూపాలవరుండు ॥ 69 


వ. ) 


ఐఐ22 


క్స్‌ 


గీ 


వ॥ 


ఆంధ్రకామందకము 


ఇట్టి బారులలోన నెడనెడ విలుకాండ్ర 
కును వాజులకు నేనుంగులకు మఖజియు 
నరదంబులకును బార్వ్వాంతర భూముల 
'క్రమమొప్పుచుండు నొక్కటియు మూండు 
నైదు నైదగు సంఖ్య నమరిన శమముల 
యంతదవ్వుల నిల్చి యర్హమొందు 
నట్టి శమంబును నమరం జతుర్దశాం 
గుళసంఖ్య ధరణిలోం దెలిసి చూడ 


నిన్నియు నెజింగి బారుల నిటులందీర్చి 

పోరగాందగు నిదిగాక పోరం దనకు 

నెటులం బొంకంబుసందడి యెసంగ దెటులం 
బేరువగునెటులటులైనం బోరవలయు ॥ 70 


వ్యూహరచనా ప్రకారము 


మతియు బలంబులు దొట్రుకొనకయుండ ననేక ప్రకారబులెటింగి 
వ్యూహంబులు బన్ని జగడంబు చేయించవలయు నవ్విధంబెట్లనిన 
గజానీకంబును, రథాానీకంబును, మిశ్రానీకంబు నన ననీకంబులు మూండు 
దెజఖంగులై యుండు నందు గజంబులు తొమ్మిదియును, 
నందొక్కగజంబునకు ముందర జగడంబు సేయు గుల్జింబు 
లేనింటిచొప్పున నలువదియైదు గుజ్జింబులును నందొక్క గుజ్జంబునకు 
ముందర జగడంబుసేయ వీరభటులు ముగ్గురి లెక్కను నూటముప్పుది 
యైదుగురు వీరభటులును నిట్లు పాదసంరక్షణార్థంబు పార్వ్వంబుల 
యందుం గాచికొనియుందడు గుల్టింబులు నలువదియైదును, వీరభటులు 
నూటముప్పదియైదుగురునుం గూడి తొమ్మిది గజంబులును, దొంబది 
గుజ్జింబులును నిన్నూటడెబ్బది సంఖ్యగల వీరభటులునుం గలయది 
గజానీకంబనందగు, నీ ప్రకారంబునం దొమ్మది రథంబులును, దొంబది 
గుజ్జింబులును, నిన్నూటడెబ్బది సంఖ్యగల వీరభటులునుం గల 


అష్టమాశ్వాసము ల్లర్తత్త 


రథనీకంబనందగు. తొలుదొల్త వీరభటులును, వారల వెనుక 
గుజ్జింబులును వాని పిఖుందన రథంబులును, వాని వెనుచక్కి 
నేనుంగులునుం గలయది మిశ్రానీకంబన నొప్పునిట్టి యనీకసమూహంబే 
వ్యూహం బనంబరగు, నదియు దండవ్యూహంబును, భోగవ్యూహంబును, 
మండలవ్యూహంబును నసంహతవ్యూాహంబును నన నాలుగుదెజంగులై 
యుండు. మజియు నేతద్భేదంబులైన వ్యూహంబు లనేకంబులుగల 
వది యెజటింగి వ్యూాహంబులు పన్నునపు డనీకానీక మధ్యంబున నైదెసి 
విండ్లంత దవ్వుగలుగం బన్నవలయు, నందసంహృత వ్యూహంబున 
ననీకంబులు దూరంబున నిల్చునట్లు గాంబన్నవలయు, నిట్టి 
వ్యూహంబునకు శుక్రమతంబువార లురోభాగం బొకండును బార్య 
భాగంబులు రెండును, మధ్యపుచ్చభాగంబులు రెందునుం గూడి 
పంచాంగంబులుంగల వందురందునకుం దనకుంగల బలంబు మూం 
డుపాళ్ళుగ నేర్పజచి యురోభాగంబున నొకపాలును, బార్వభాగంబుల 
నాకపాలును, మధ్యపుచ్చభాగంబుల నాక పాలునుంగా నిలువ 
వలయునండ్రు. మజియుం గొన్నిమతంబుల వార లీ పంచాంగ 
వ్యూహంబునకే యంగంబున కొక్కొక యనీకంబు లెక్క ననీకంబులైదింటికి 
ముందర జగదడంబుసేయువార లాజునూట డెబ్బదియైదుగురు 
వీరభటులును, నిన్ప్బాటయిరువదిరైందు గుల్బింబులును, 
నలువదియైదేనుంగులును నిట్టులె పాదసంరక్షణార్థ బలంబునుంగూడి 
వేయినిన్నూట యేబదినంఖ్యగల వీరభటులను, నన్నూటయేబది 
గుజ్జంబులును, దొంబదియేనుంగులునుం గలిగి యుండవలయు 
నండ్రు. వెందియు బృహస్పతిమతంబు వార ల్రీ పంచాంగవ్యూహంబునకే 
కక్షభాగంబులు రెండునుంగూడి నప్తాంగంబులం (బవర్తిల్లు 
నందురందునకుం గల బలంబు నాలుగుపాళ్ళొనరించియురోభాగంబుల 
నొకపాలును, గక్షభాగంబుల నొకపాలును, పార్వభాగంబులు 
నొకపాలును, మధ్యపుచ్చభాగంబుల నొకపాలునుంగాం బన్ని జగడంబు 
సేయించవలయు నండ్రందు. 771 


క. 


క్స్‌ 


గీ 


వ॥ 


చం॥ 


కం॥ 


కం॥ 


ఆంధ్రకామందకము 


తమలోనం దాము సందడిపడ ఇకలయక 
యని యొనర్చ్పంగం దగు నదియుంగాక 
కలిసి పోరాడ సంకుల సమరంబగు 
నట్టి సందడికయ్యమందు నెల్లం 
దమయేనుంగలు దండం దాంగొని జగదంబు 
సేయంగావలయు నజేయలీలం 
దమమూంకమీంద గుజ్జములు పైకొన్నచో 
నాందొరుల్‌ చెదరకయుండి పోర 


వలయు బాణంబులును దుపాకులును విండ్ల 

మూంక ముందర నిడికొని మొనకు నడచి 

యొట్టి మూంకలు బైకొన్న నట్టిమూంక 

చేతం బోరింపవలయును క్షితివరుండు ॥ 72 


ప్రకాశ యుద్ధ ప్రకరణము 
సేనాంగాలకుం బ్రత్యేకనాయకులకు, 73 


కులమున మించువారిం దమకుం దగులై తగువారిం బోరిలో 
నలవడి తత్రతిక్రియల నన్నియుం జేయ నెజుంగువారిం గ్రే 

వల దమమూంకం గావంగలవారల నేనుంగు లాదియైన మూం 
కలకును వేజువేణ నధికారులంగా నియమింపంగాం దగున్‌ ॥ 74 


ఈ రీతి వ్యూహములుగా 

నేరుపుతోం బన్నినట్టీ నిజబలములచే 

వైరిబలంబుల మీటి వి 

దారింపంగవలయుం గదిసి దళవాయి తగన్‌ ॥ 75 


బలిమిగల వైరిబలముల 

బలమినుమడి గలిగినట్టిబలముచేతన్‌ 

గెలువందగుం దెజపి చూపని 

బలముల నేనుంగులం బఅపి పఅపంగవలయున్‌ ॥ 76 


అష్టమాశ్వాసము 225 


గజబలప్రశంస 


లయగ్రాహి॥ మెండగు జిరాలురముదండ బలుకేదెములు 


చం॥ 


ఉ!! 


చం॥ 


చం॥ 


నిండుకొను గుమ్ములును దండితలరాణుల్‌ 
గండమర బూనుచుం బ్రచందడమదమత్తులగు 
దందిమగ లేమజక భండనములో ను 
ద్దండగతి లోహమయదందములు బూనుకొని 
నిండుసమజోకందగుచుందడు పరసేనం 
జెందం జనునందుం గలగుండుపడ వాద్యముల 
డిండిమ డిమండిమ డిమండిమ లెసంగన్‌ ॥ 77 


ఘనుండగు మావటీండు మొనగాలునంగేలున నంకుశంబునన్‌ 

దను బురిగొల్పందొందము ముదంబునంజాపుచు వాలమెత్తుచు 
గనుగవయుం జెవుల్‌ నిగుడంగాం దనసేన నెలింగి శత్రుసే 

ననె నురుపాడి గెల్పు నరనాథున కిచ్చుంగదా గజంబనిన్‌ ॥ 78 


ఏనుంగు లున్నచోనె వసియించును శ్రీహరిరాణి సంతతం 

బేనుంగు పౌంజుగల్లుదొర యేమిట నోటమింజెందం డెట్టిచోం 

గాన మదేభయూథధ మధికంబుగం గొల్వంగ దంతి నెక్కినం 
బ్రాణముతోడి దుర్గము నృపాలకుం డెక్కిన యట్ల పోరిలోన్‌ ॥ 79 


తొడరు భయ్రదేశముల దుర్గములైవడింబాజు నేజులన్‌ 
గడవంగనోడలై రణముఖంబున రాక్షసులై ప్రయాణముల్‌ 

వెడల గృహంబులై మనసు వెచ్చగం జూడను గారణంబులై 
కడుమద మెచ్చు నేనుంగులె కా జయసాధనముల్‌ దలంపంగన్‌॥ 80 


బలమి మదంబునుం గలుగు భద్రగజంబుల రాజు శత్రుమూం 
కల నురుపాడి చెండుగం గకాపికచేసి జయించు నేనుంగుల్‌ 
బలువుగ గల్లినన్‌ జయము బ్రాంతియె కావున వానిం బ్రోవంగా 
వలయు నృపాలశేఖరుం దవశ్యముం దా జయలక్ష్మి మించంగన్‌ 181 


226 


గీ 


చం॥ 


ఉ|| 


కం॥ 


ఆంధ్రకామందకము 


పొగడపువ్వులతావి పొదివి భుగుల్‌కొన 
వెదజల్లు సంతతమదముంగల్లి 
తేనెవన్నియ గల్లి దీప్తమై పొడవులై 
వలుదలై పొలుచు కొమ్ములును గల్లి 
దొరయుచు సమములౌ తుంటి దిక్కులుగల్లి 
యొద్దికై కూడి పెన్నుద్దులనంగ 
బెరయుచుందెడునట్టి బృంహితస్వనములు 
సమములైనట్టి యంగములుగల్లి 


సకలశుభలక్షణంబులు చక్కందనము 
చెలువు గంభీరగమనము గలిగినట్టి 
భద్రగజముల నేలుభూపాలకుండు 
సకలసంపదం జెలువాందు జనులు వొగడద ॥ 


గజములు గల్లు భూవిభుండు గా నొకదిక్కున గాక యొల్లచో 
గజములు గల్టువాండు ధరంగల్లడు కావున దంతికోటులన్‌ 

గజముల లీల సత్త్వములం గన్పడు బంటులం జాల నేలినన్‌ 
విజయము తేజమున్‌ సిరులు వి(శ్రుతకీర్తులు గల్లు భర్తకున్‌ ॥ 


రథబల ప్రశంస 


శూరతగల్టు సారథులు చొక్కపు తేజులు కింకిణీరుణ 
త్మారమహారవంబు బిరుదధ్వజకోటులు మీజం బోరిలో 
వైరిమనోరథంబులను వానిరథంబులంగూల్చి పొల్పు బల్‌ 
తేరులవారు గల్గునరదేవున కెద్ది యసాధ్యమే ధరన్‌ ॥ 


అశ్వబల ప్రశంస 


ఏటికిం గరు లేటికి నరు 

లేటికి మజి రథచయంబు లీధరలోనన్‌ 
నీటగు జయము లొసంగెడి 

ఘోటకములె చాలంగలం గువలయపతికిన్‌ ॥ 


82 


88 


వ. 


85 


గీ 


చం॥ 


చం॥ 


కం॥ 


అష్టమాశ్వాసము ల్లగా 


నిలిచెనా యడుగులోనే నిల్చి చిత్రమై 
కదలెనా బాణవేగము దెరల్సి 
యనినిం గైదువుల సాధనకానిగతిం బొల్చి 
దాంటెనా లేండిచందంబదల్సి 
గమకించెనా సింహగమనంబు గమకించి 
యడంగెనా తాంబేటియనువు మించి 
చుట్టెనా వేడెంబు సుడిగాడ్పు నదలించి 
బెళికెనా బేడిసబెళుకు బెళికి 


యెడమ కుడి వాగెబాగుల నెటింగి తిరుగ 
నిరుదెజంగుమోములనందగి హరువు మురువు 

వెజవు నొజపును గడుమించు నరుదుబిరుదు 

నదుటు నుదుటొందు తేజి రాజార్హనుండ్రు ॥ 86 


తలంప నవేళలన్‌ మిగులం దాందగులై తగునట్టి చుట్టమై 

యల రణభూమి పేరందగు నంబుధి దాంటగ మెటితేంపమై 
నలరగం గ్రీడలన్మెలంగు నప్పుడు దా వెలలేని రత్నమై 

జెలంగెడు గుజ్జి మేహితము సేయదు నాయకుండైనవానికిన్‌ ॥ 87 


బలువగు కందముం బిరుదు బంగరుచాయహసించు సంపదల్‌ 
గల పరిపూర్ణదేహము విలాసము జక్కందనంబు నోజయుం 
గళలును జెల్వు తేటతెలిగన్నులు లక్షణముం జవంబునుం 

గలిగిన తేజులన్‌ సిరులు గైకను భూభుజుండేలంగా దగున్‌ ॥ 88 


ఏ నరపతి గుజ్జంబుల 

సేనలచే మిగులం బ్రబలు క్షితిలో నెపుడున్‌ 

వానిది సిరి వానిది ధర 

వానిదె జయలక్ష్మి కీర్తి వానిదె సుమ్మీ ॥ 89 


228 


ఆంధ్రకామందకము 


చం॥ ఈ గతి నీతిమార్గమున నెంతయు సుస్థిరుండైన రాజు దా 


ఉ|| 


ధీగరిమన్‌ వహింపుచును దిగ్విజయంబును సర్వసంపదల్‌ 
భోగము గల్మియుం గలిగి భూవిభులెల్లను జేరికొల్వ ను 
ద్య్వోగము లెల్లంజేకుర సుఖోన్నతి రాజ్యముసేయు నిచ్చలున్‌ ॥ 90 


శ్రీరఘురామపాదసరసీరుహభృంగదనూనమానసో 

దార మదారివీరవరదర్చవిమర్దన దుర్దమక్రియా 

స్పారభుజాబలాధిక విసారిత పూరితలోక సద్యశో 
హారవిహారమానితమహాకరివాజివిరాజితాంగణా ॥ ర 


మంగళమహాత్రీ, ॥ 


శ్రీమహితధామనుత సింధువృతభూస్థలివిశిష్టహైతభాసిత గుణ శ్రీ 
కాముకకథాకృతినికాయకృతివర్ణిత ప్రకాశత నయాధిక జయశ్రీ 
రామ హిమధామ శరరాబి సురరాజ తరురాబిత విశాలసుయశ్ర్రీ 
భూమరమణీయనిజభస్రజనసుఖ ప్రదప్రభుత్వయుతమంగళమహాశ్రీ 


గద్యము :- ఇది శ్రీ మన్మదనగోపాల వరప్రసాదలబ్ద సారసారస్వత భారద్వాజ 


మ॥ 


సగోత్ర జక్కరాజ యొజ్జనామాత్యపుత్ర సుకవిజన విధేయ శ్రీరామకృష్ణ భక్తి 
వైభవభాగధేయ వేంకటనామధేయ ప్రణీతంబైన కామందక 
నీతిశాస్తంబను మహాప్రబంధంబునందు 'సేనావివరంబును, సేనాపతి 
ప్రభావంబును గూటయుద్ధప్రకారంబును జతురంగ బలప్రయోజనంబు 
లును దద్భూములును వ్యసనంబులును బారితోషికంబును జతురంగ 
బలప్రశంసయు నున్నది సర్వంబు నష్టమాశ్వాసము. 


రమణీయంబుగశాలివాహశకవర్షంబుల్‌ గతంబై సహ 

పస్రము నేనూఖును నాజునై వెలయంగా బ్రౌఢిం దెనింగించి రౌ 
ర మహిం దిమ్మయ వెంకటాద్రి విభుపేరన్‌ వేడ్మంగామందకీ 
యము శ్రీవేంకటరామకృష్ణులు స్వభావన్వబ్దంబునన్‌ రూఢిగన్‌ ॥ 


శ్రీ శ్రీ శ్రీ 


అ ౦౫౩ రాలా జ ల ఫై గో 


= 
లత ల టై గ ౯ 


16. 


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం ద్వారా 


ప్రచురింపబడిన [గ్రంథములు 


తెలుగుమెజుగులు 

కావ్యమంజరి 
అన్నమాచార్యచరిత్రపీఠిక 
సింహావలోకనము 

పూలవిందు 
ప్రజ్ఞాప్రభాకరము-గురుపూజ 
వేటూరిప్రభాకరశాస్త్రి వాబయసూచిక 
కేయూరబాహుచరిత్ర 

శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల 
వేటూరివారి పీఠికలు మొదటిభాగం 
వేటూరివారి పీఠికలు రెండవభాగం 
చాటుపద్యమణిమంజరి 1వ భాగము. 
చాటుపద్యమణిమంజరి 2వ భాగము. 
సుభద్రా కళ్యాణము 

సుగ్రీవ విజయము. 

బసవపురాణము 


(బసవోదాహరణమును అనుబంధంగా) 


మ 
15. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు. 
శ్రీ వేంకటేశ్వర వచనములు. 


2008 
2008 
2008 
౨0౦0౮09 
౨010 
2011 
౨012 
౨012 
౨013 
2013 
2013 
2013 
౨013 
2013 
2013 


2013 
౨013 
2013 


